ప్రథమ ముద్రణ: 


శ్రీముఖ నామ సంవత్సరము 


ఆశ్వీజమాసము 
సెప్లెంబర్‌-1993 


ప్రచురణ: 
నవఖభారతి ప్రచురణలు 
3-4-852, బర్కత్‌ పురా 


హైదరాబాద్‌ - 500 027. 


"టైటిల్‌ ముద్రణ: 


కళాజ్యోతి ప్రాసెస్‌ (పైలిమిటెడ్‌ 


ముషీరాబాద్‌ 


హైదరాబాద్‌ - 500 020 


ముద్రణ: 

భారతీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌ 
చిక్కడపల్లి 
హైదరాబాద్‌ 


కంపోజింగ్‌: 
జాగృతి గ్రా ఫిక్స్‌ 
నారాయణగూడ 


హైదరాబాద్‌-500 029. 


ప్రతులకు: 


సాహిత్య నికేతన్‌ 
బర్కత్‌ పురా 


'పైదరాబాద్‌-500 027. 


సాహిత్య నికేతన్‌ 
ఏలూరురోడ్‌, 
విజయవాడ-520 002. 


వెల: రూ. 5.00 


Actdhlo:2 1 Te 


ముందుమాట 


వంద సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద 
చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొని 
హిందూ ఆధ్యాత్మికత యొక్క విజయ 
ధ్వజాన్ని పాశ్చాత్యదేశాలలో ఎగురవేశారు. 
అంతవరకు సనాతనధర్మం పట్ట సదవగా 
హనలేని పాశ్చాత్యులు భారతీయ అధ్యా 
త్మికత నుండి స్ఫూర్తిని పొందసాగారు. 
వారి ఆదరణను చూసి భారతీయులూ 
ఆత్మవిశ్వానాన్ని, ఆత్మగౌరవాన్ని అలవరు 
చుకున్నారు. స్వామివివేకానంద ప్రత్యక్షంగా 
భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేక 
పోయినా, స్వాతంత్రోద్యమంలోని వివిధ 
వర్గాల వారి ప్రై ఆయన (పభావం ఉంది. 

కాం గెసుపార్డీలోని మితవాదులు, అతివా 
దులు, విప్టవవీరులతో సహా వివేకానందుని 


స్మరించినవారే. సూరిని 


వారే. వివేకానంద రచనలు యువతలో 
త్యాగ, సేవో భావనలను దేశభక్తిని నింపి 
సామాజికేవ పట్ల ఆసక్తిని పెంచి కార్యో 


న్ముఖులుగా చేస్తున్నాయి. 


యువతకు పేరణదాయకంగా, దిగ్విజయ 
శతాబ్ది సందర్భంగా ఈ చిన్నపుస్తకాన్ని మీ 


చేతులలో ఉంచుతున్నాం. 


ఈ వ్యాస సంకలనంలోని అంశాలన్నింటినీ 
“వివేకానంద రచనల సమగ్ర సంపుటాలు! 
(కంప్లీట్‌ వర్క్స్‌ ఆఫ్‌ స్వామి వివేకానంద) 


నుండి ఉద తము. 
యథ 


సెపెంబరు, 11, 1993 
ళు 


హైదరాబాదు. 


కామయే గతి మీక్చరాల్‌ పరాం వ | 
స్త్ర షరి యుక్తొ మపునర్థ్భవం నౌ మల i “హీ 
న. ఆర్తిం షు ఖీల దుఃఖభాజాం f ౧ 
అంతస్టీతో న భవన్త్య దుఃఖాః 


we Aa we 
చా 


అష్ట పీద్దులతో కూడిన పరమేశ్వరపదం నాకక్కరలేదు. మోక్షమును కూడా 
నేము కోరను. దుఃఖంతో బాధపడే అసంఖ్యాక ప్రజల హృదయాలలో జొరబడి, 
వారి ఆర్తిని తొలగించడమే నా కోరిక 


రంతిదేవుడు-భాగవతం 9-12-21 


హిందూజాతికి పునరుజ్జీవింప చేయాలనే దృష్టితో మన ధర్మాన్ని 
సంస్కరించాలని అంకే తల్లక్రిందులుగా మార్చాలని కోరే సంస్కర్తలు . 
కొందరు మనలో ఉన్నారు. అలాంటి వారిలో సన్యంగా ఆలోచించే వాళ్లూ 
కొందరు లేకపోలేదు. కాని ఇతరులను గ్రుడ్డిగా అనుకరిస్తూ, తాము ఏమి 
చేస్తున్నారో తెలియకుండా మూఢంగా వ్యవహరిచే వాళ్ళూ ఉన్నారు. 


అలాంటే వాళ్ళందరికీ అపజయమే ఎదురైంది. అసలు రహస్యం 
వాళ్ళు తెలుసుకోలేదు. నేర్చుకోవలసిన గొప్ప గుణపాఠాన్ని నేర్చుకోలేదు. 
తొందరపాటుతో, మన సమాజంలో కన్పించే దోషాలన్నిటికీ ధర్మమే కార 
అమన్నారు. అదేదో కధలో చెప్పినట్లు, స్నేహితుని ముక్కుమీద వాలిన 
దోమను చంపడానికి, మిత్రుణ్ణి, దోమనూ చంపగలంత పిడిగ్రుద్దుల వర్షం 
కురిపించిన నట్టున్నది. కాని ఈ విషయంలో మూ తం అభేద్యమై కొండను 
ఢీకొని, ఆ ఎదురు దెబ్బకు నిల్వలేక నామరూపాలు లేకుండా పోయినారు. 
తప్పుదారినైనా కృ షిచేసి విఫలులైన ఆ ఉదాత్త నిస్వార్థ మూర్తులు కూడా 
క్రీర్తిమంతులే. నిద్రాణమైన ఈ అజగరాన్ని మేలుకొల్పడానికి అలాంటి 
కుదుపులు అవసరమైనాయి. కొనీ అవన్నీ వినాశకాలే గాని నిర్మాణ 
దొయకాలు కావు. అవి క్షణికాలు కనుకనే అణగారి పోయాయి. 


2 
నిర్మాణ గుణాత్మక పద్దతి: 

కేవలం అలా ఆక్షేపించే స సంస్థలోనూ నేను చేరలేను. అసలు 
విమర్శ దేనికి? ప్రతి సమాజములో దోషములున్నవని అందరికీ తెలుసు. 
ఈనాడు ప్రతి ప పసిపాప కూడా వేదికమీద నిల్చుని హిందూ సమాజంలో 
ఉన్న భయంకర దోషాలను గురించి పెద్ద ఉపన్యాసమీయగలదు. చదువు 
సంధ్యలు లేని ప్రతి విదేశీయుడు లోక దిమ్మరిగా తిరుగుతూ, రైలులో 
ప్రయాణిస్తూ కిటికీ లోంచి అలవోకగా చూచి అంతాగ్రహించినట్లు భారతదే 
శంలోని భయంకర దోషాలను గురించి పండితుని వలె ఉపన్య సించగలడు. 
మన సంఘములో దోషాలున్నవని మనము అంగీకరిస్తూనే ఉన్నాము. తప్పు 
లెవరైనా ఎన్నవచ్చు. కొని ఆ దోషాలనుండి తరించేమార్గం చూపగలవాడే 
మానవజాతికి మిత్రుడు. నీళ్ళలో మునుగుతూన్న ఒక పసివానికి ఒక 
వేదాంతి ఉపన్యసిస్తున్నాడట. ఆ పసివాడు నీళ్ళలో మునుగుతూ “అయ్యా 
ముందు నన్ను బైటకు తీయండి” అని (పాధేయపడుతున్నాడు. మన. 
(ప్రజలు కూడా అలానే ఎలుగెత్తి wins ఉపన్యాసాలు ఇకచాలు, 
సంస్థలుచాలు, పత్రికలు చాలు. - మమ్మల్ని. కడతేర్చడానికి చేయూత 
ఈయగల వ్యక్తి లేడు? మమ్మల్ని నిజంగా (ప్రేమించే వ్యక్తి ఎక్కడైనా 
ఉన్నాడా? మేమంటే సానుభూతి గల వ్యక్తి ఉన్నాడా? ఆ మనిషే 
నేడవసరము. ఈ  సంస్కరణోద్యమాలతో ఇదే నాకున్న అభిప్రాయ 
భేదము. 


అందరికన్నా నేనే ఉత్తమ సంస్కర్తనని ఆ సంస్కర్తలందరికీ చాటదల 
చుకున్నాను. వాళ్ళకు పైపై సంస్కరణలు కావాలి. నాకు పునాదులనుంచి 
సంస్కరణ కావాలి, పద్దతులల్‌* మనకు భేదం wy వాళ్ళది విధ్వంసక 
విధానం. నాది నిర్మాణ విధానం. నాకు సంస్కరణ మీద విశ్యాసం లేదు. 
నేను వికాసాన్ని విశ్వసిస్తాను. పరమేశ్వరుని స్థానంలో నన్ను నిలుపుకొని, 
మన సమాజాన్ని “నీవిలా నడువు - అలాకాదు” అని శాసించే పాహసం 
చేయను. రాముడు వారధి నిర్మించేటప్పుడు, అతి అల్మమైన తనవంతుగా 
ఇసుకను రాల్చిన ఉడతభక్తినాది. అదీ నా స్థాయి. 


భారతదేశంలో. సంస్కర్తలు కొరవైనారా? నీవు భారత చరిత్ర 
చదివినావా? . రామానుజుడెవరు? శంకరుడెవరు? నానక్‌ ఎవరు? 


తే 
చైతన్యుడు ఎవరు? కబీరెవరు? దాదూ ఎవరు? ఒకరి వెంట 
ఒకరుగా మహోన్నతమైన _ నక్షతగణములా అవతరించిన ఈ ఉత్తమ 
య. నిన్ను తరగతుల వారికై రామానుజుడు. తపించలేదా? 
తన నిష కిష్యగణంలో అస్తు ఎశ్యులను కూడా చేర్చుకోడానికి యావజ్జీవితం 
"ంచతేదా? మహ ామ్మదీయులను కూడా 'తన పంచన చేర్చుకోడా 
౨న శమించలేదా? హిందూ = మహమ్మదీయులతో సంప్రదించి, 
వాతావరణాన్ని తీసుకుని రావడానికి గురునానక్‌ (ప్రయత్నిం 
రందరూ శ్రమించిన వారే. ఆ (శమ ఇంకా కొనసాగుతూనే 
) సంస్కరణల ఆడంబరం వారిలో లేదు. 
ఈనాటి సంస్కర్తలలా వారికి శపించడం తెలియదు. ఆశీర్వదించడమే 
వారికి తెలుసు. వారు ఎప్పుడూ దూషించకేదు. జాతి వికాసం చెందాలనే 
రు నిరంతరం ఉద్భోదించారు. గతాన్ని పరికించి “ఓ హిందువులారా! 
ఎరింత వరకూ మేలే చేసారు. కాని సోదరులారా! మనం ఇంకా ఉత్తమ 
తని సాధించాలి” అని (ప్రబోధించారు. ఉన్న భేదమంతా అక్కుడే. మన 
స్వభావాన్ని అనుసరించి మనం వికసించాలి. విదేశీయులు నెత్తిన రుద్దిన 
పద్దతుల ననుకరించడం వల్ల లాభం లేదు. . దానివల్ల సాధించగలిగింది 
దు. ఇతర జాతుల మూసలో మనను కరగపోసి, విరిచి, హింసించడానికి 
జరిగిన ప్రయత్నాలు అసాధ్యములైనాయి. దీనికి పరమేశ్వరుని మహిమే 
కారణం. ఇతర జాతుల సంస్థలను నేను విమర్శించను. వాళ్ళ వరకు 
అవి మంచివే. కాని వాటి అవసరం మనకు లేదు. వారికి పధ్యమైనవి 
మనకు విషం కావచ్చు. మనం నేర్య్వవల సిన మొదటి పాఠమిది. వారి 
వాతి శాస్త్ర, ముల, సంస్థల, సంప్రదాయాల నేపథ్యంతో వారికి నేటి వ్యవస్థ 
ఖళాంచింది. మన పంరంపరతో, వేల సంవతరాల కర్మలనేపధ్యంతో, మన 
ప్రయ పూల ముం మనదిగా మన ప పద్దతులను మనం నడుపుకుంటాం. 
అది మనం చేయని సీంది. 


et 
క 
Gt 
0 
న్న 


వ i 


1. 
ya 
లు 
ts, €& 
రల 
QO 
ణి 
Ui 
ఆ 
p 8 


జ్యోతిని తసుకొసరా! చీకటి అంతరిస్తుంది: 


“నజ = సకటో అన 1. నీకటి తొలగి చ్‌ 
అలీ 
పూ 
కొని వంది చీకటే పహాజంగా అంతరిస్తుంది. ఇదీ నత న పానుకునే 


పష మర్మ ©. (పజలకు ఉత్తమ విషయాలను తెలుపండి. ముందుగా 
మనిషిని విశ్వసించండి. మనిషి పతనం చెందాడనీ, అధోగతి పాలైనాడనీ 
(ప్రారంభించడం దేనికి? ఎంత అధమస్థితిలో ఉన్న మనిషైనా సరే అతని 
పట్ల నాకున్న విశ్వాసంలో అణుమాత్రం లొసించదు. మొదట పరిణామం 
ఆశాజనకంగా కన్సించకపోయినా, నేను ఏ మనిషిని విశ్వసించినా, చివరకు 
నా విశ్వాసానికి విజయమే లభించింది. మహా విద్యాంసునిగా కన్ఫించినా 
అత్యంత మూఢుడుగా కన్పించినా, ముందు ఆ మనిషీని విశ్వసించండి. 
సాక్షాత్తూ దేవుడైనా - దయ్యమైనా మొదట ఆమనిషిని విశ్వ సీంచాలి, 
ఆ విశ్వాసంతో అతనిలో పొరపాటు కన్సించినా, అతడు తప్పులు చేసినా 
ఘోరాతి ఘోరమైన సిద్దాంతాలను నమ్మిన వాడైనా సరే, అవి అతని 
సహజ స్వభావంలో పుట్టినవి కావనీ ఉదాత్త ఆదర్శం లోపించడమే 
కారణమని నమ్మండి. సరియైన మార్గం లభించక పోవడం వల్లనే మనిషి 
తప్పుదారి పడుతున్నాడు. కనుక దోషాన్ని పరిహారించే మార్గం సత్యా 

ఉద్చోధించడమే. ఆ పని చేయండి. అతక్ణి పోల్బుకోనీయండి. నీవతనికి 
సత్యాన్ని బోధించు. అంతటితో నీపని ముగి సినర్తే. లోలోపల తనకు 
తెలిసిన దానితో నీవు తెలిపీన దాన్ని పోల్చుకోనివ్వు, నీవు నిజంగానే 
అతనికి సత్యాన్ని తెలిపితే, అసత్యం తొలగక తప్పదు. సత్యము మంచిని 
తప్పక వెలువరిస్తుంది. ఆధ్యాత్ని కంగా దేశాన్ని సంస్కరించాలం'కే మార్గం 
ఇదే. పోరాడడంకాదు. తప్పు చేస్తున్నారని ఇతరులను ఆడిపోసుకోడం 
కొదు. మంచిని (పజలముందు ఉంచండి. ఎంత ఆసక్తితో ప్రజలు దాన్ని 
(గహిస్తారో గమనించండి. దైవత్వం ఎన్నడూ మరణించదని గుర్తించండి. 
అదెప్పుడూ మానవునిలో సజీవంగానే ఉండి, మేల్‌ గని మంచి కొరకు 
ఉదాత్తత కొరకు అరులు చాచుతుంటుంది. 


సత్యాన్ని పట్టుకొని నిలవండి: 


భారతదేశంలో నున దారిలో రెండు పెద ఆడ్డంకులున్నాయి. ఒకటే 
పురాతన ఛాందసత్వం, రెండవది ఆధునిక యూరోపీయ నాగరికత. ఈ 
ిరాతన ఛాందసత్యాన్నే వరిస్తాను. ఆధునిక యూరోసీయ 

నాగరికతను కాదు. ఎందుకంటే ఛాంచసవాది మూఢుడైతే కావచ్చు. 


ర్‌ 


ఉన్నది. అతనికి శక్తి ఉన్నది. తన కాళ్ళమీద తాను నిలుంటాడు. 
అడే యూరో! పయ నా వెన్నెముక ఉండదు. ఒక పద్దతంటూ 
లేకుండా అక్కడా ఇక్కడా ప్రోగుచేసుకున న్న భాచాలముద్ద అతడు. ఈ 
ఖావాలు జీర్ణం కానివి. సమః వ్యయం సాధించుకోనివి సమరసా వ 
ఘు 


జి 


ఘటించుకోనిని. అతడు తన కాళ్ళమీద తాను నిల్యోలేడు. అతని 


bh 
తల తిరుగుతుంటుంది. అతసి పనులకు (ప్రేరణ న "ఆంగ్లేయులు 
భభి అని చెన్ను జరచడమే. అతని య. గానా సధ హక 


ఆచారాలను సనిడంగం ఎమర్విస్తు రదిడడాన నికి గాని : _ఎరణ యూరోపీయుల 
మవెపూకోలే. మన న! కొమింటి ని దురాచారాలనడానికీ కారణం 


యు డా 
ఏమిటి? యూరో పీయులు అలా అంటున న్నారు గనుక. అడే అతను 


చూపే కారణం. నేనా కారణానికి తల దించను. స, సీ కక్‌ వ 


గ్‌ ఖ్‌ న చ 
బలహీనతే. బలహినత న పలబానతె మృత్యువు. కనుక స. 
బలహీనఆబను తొలగించుకోండి. 


ఒక సుందరమైన అధిష్టానం. ఆతి ప్రాచీనమైన వైభవస్మ తికి చిహ్నం. 
విస్మ తివల్ల, ఉపయోగంలో లేనండువల, జీరావసలో ఉన్నది. దానిపై 
శ్ర భా యణ భా రా రు 
దుమ్ము, ధూళి ప్రతిచోటా "పేరుకొని ఉండవచ్చు. కొన్ని భాగాలు 
నేలకొరిగి పోతూండవచ్న దు కర నీ కర్తవ్యం ఏమిటి? అవస దమైన 
మేరకు శుభపరచి, పునర్నిర్మించి, గతాన్ని పునరుద్దరిప్తావా లేక ఆ పూర్తి 
భవనాన్ని నేలకూర్చీ, దాని స్థాసంలో ఇదమిజ్ఞం అని తుది రూపం ఇంకొ 
ఏర్పడని అస్థిరమైన ఆధునిక తా. చేయడానికి పూనుకుంటావా? 
సంస్కరించడం అనసరమే యె. సర్వనాశనం చేసికాదు. అవసరమైన విధంగా 
దులిపి, మరమ్మతులు చేసి, పునపయోగానికి ఆయత్తపరచాలి. 


శే 


నేను క్షణికమైన సంఘసంస్మరణలను బోధించే (పచారకుణ్ణి కాను. 
దోషాలను చక్కదిద్దడానికి నేను ష సూసుకోడం లేదు. మానవ వికాసానికి, 
a ఇ కల షూ es é — ధి అ | 
నిక మంగ మన నలు నిర్షశించి ప్రణాళికను పూర్తిగా సాక్షాత్క 
రించుకోడానికి పునో గేగమించంచని మిమ్మల్ని కోరుతున్నాను. మానవుని 
సమగతనూ అతనిలో స్వభావజస్యమైన_ దైవ (ప్రవృత్తిని సోధించే వేదాంత 


లక్ష్యాన్ని ఆఫక-ఫకమ పొధించడానికి కృషి చేయండని మాత్రమే మిమ్మల్ని 
మ! 


నీ wm 

మన పూర్వులు ఏ సాక్షాత్కారం హొంది “ఏకం సద్ది [ప్రా బహుధా 
వదంతె” అని సంబోధించారో, ఆ పాక్షాళ్కారం తన అనంత (ప్రమతో 
మన నావేశించుగాక!ీ మనపై, ఆశీస్సులను వర్షించుగాకీ మనం పరస్పరం 
అవగాహన చేసుకొవేట్లు చేయుగాక! మనం నిజమైన (ప్రేమతో సత్యంపట్ల 
గాఢమైన అనురాగంతో ఒకరికొకరని ముతో కష్టించెట్టు చేయుగాక! 
వ్యక్తిగత కిర్తివాంఛ, వ్యక్తిగత |ప్రతిష్యాభిలాగ్స వ్యక్తిగత లాభం ఈ ఆధ్యాత్మిక 
పునర్షాగరణ మహాకార్యంలో |ప్రవేశించనీయకుండుగాక! 


ఆ 


ఏమను, మనిషిలో దెవుళ్లో దర్శించు: 


కివసంతానాన్ని జాగ్రత్తగా చూచుకో'! 
జ ద! 


పూర్వం ఒక సూఫీకవి ఉండేవాడు. అతను వ్రాసీన ఒక కవితకు 
పరాంశమిది. *నేను ఆ ప్రేమమూర్తి దగ్గరకు వెళ్ళాను. తలుపులు 

సీ ఉన్నాయి. నేను తలుపు తట్టాను. “ఎవరు నీవు?” అని లోనుండి 
రచింది. . “నేనే” అన్నాను. తలుపులు . తెరుచుకోకేడు. నేను 
స్ట నేసార తలుపుతట్టాను. ముళ్ళ లోపలినుండి “ఎవరు?” అని 
ప్రశ్న. న. ఫలానా” తలుపు తెరుచుకోలేదు. మళ్ళీ మూడోసారి తలుపు 
తడితే, అదే ధ్వని “ఎవరు నీవు" అని మళ్ళీ ప్రశ్నించింది. “పియతమా! 
నేను నీవే” అన్నాను” తలుపు తెరుచుకుంది. 


నిర్మలంగా ఉంటూ ఇతరులకు సులు చేయడమే అన్ని పూజలకు 
సారాంశం. సేడలలో, బలహీనులలో, రోగులలో, శివును సాక్షాత్కరించుకునే 
వాడే నిజమైన శివపూజకుడు. విగ్రహంలో మాత్రమే శివుడున్నాడనుకునే 


వాడు ప్రాధమిక దశలో ఉన్నవాడే. వనను గుడిలో విగ్రహరూసంలో 
| సే 


యో 
ను. స్ట ean న. ఫా అలా wm, జే a | 
చూబవాబకన్నా కుల, సర్గ జాతి మొదలైన వివక్షలు లకుండా కేవలం 
fm hos, 

శ ఛీ ఖ్‌ శ న wma le Wer, ఇ క్ట బుట్టే i డే br Crag 
ఒకే ఒక్కు పడవానిశైనా సహాయం చేసీ, న చేసినవాడే పరమేశ్వరునికి 
AT న పీ ఎ సల ఖీ J ఈ 2 a 
అధిక! బము జ్నరుదం, 


ఒక ధనికునికి ఒక తోట, ఇద్దరు పనిమనుషులుండేవారు. అందులో 
ఒకడు పరమసోమరి, అసలు పనే చేయకపోయేవాడు. కాని యజమాని 
తోటలోకి వచ్చినప్పుడల్లా, లేచి, చేతులు జోడించి “అహో! ఏమి మీ ముఖ 
కాంతి” అని ఆయనముందు గెంతుతుండేవాడు. రెండో పనిమనిషి అధిక 
(ప్రసంగం లేకుండా కష్టించి పనిచేసి, రకరకాల కూరలు, పండ్లు పండించి, 
అక్కడికి చాలా దూరంలో ఉన్న యజమాని ఇంటికి బుట్టలో మోసుకొని 
పోయి. ఇస్తుండేవాడు. ఈ ఇద్దరిలో యజమానికి ఎవరిపట్ట (ప్రేమ 
ఎక్కువగా ఉంటుంది? పరమేశ్వరుడు ఆ యజమానిలాంటివాడు. ఈ 
(పపంచ మాయన ఉద్యానవనం. ఇక్కడా రెండు రకాల తోటమాలీలున్నారు. 
ఒకడు సోమరి, కుత్పితుడు, పనిచేయడు, కాని పరమేశ్వరుని కనుల 
సోయగాన్ని, ముక్కు తీరును, మిగతా కవళికలను పొగడుతుంటాడు. 
రెండోవాడు పరమేశ్వరుని సంతానాన్ని, పేదలను బలహీనులను, సమస్త 
జంతువులను, ఆయన సృష్టి సర్వస్వాన్ని సేవిస్తుంటాడు. వీరిలో పరమ 
శివునికి (పీతిపాత్రుడెవడు? ఆయన సంతానానికి సేవ చేసినవాడే కదా! 
తండ్రిని సేవించాలంటే, ముందు ఆయన సంతానానికి. సేవచేయాలి 
పరమ శివుని సేవించాలంకే, ఆయన సంతతిని ఈ ప్రపంచంలో 
సర్వపాణులను ముందుగా సేవించాలి. పరమేశ్వరుని దాపానుదాసులే 
ఆయనకు పరమ సేవకులు. అని శాస్త్రాలు, ఘోషిస్తున్నాయి. దీనిని 
గుర్తుంచుకోవాలి. 


మొదట మనను గురించి ఆలోచించుకోవాలి. ర చింతన 
పరమ పాపం. “వేమ మొదట తింటాను... ఇతరుల కంకే ఎక్కువ 
ధనాన్ని పొందుతాను, వేము సర్వస్వాన్ని స్వాధీనం చేసుకుంటాను” అని 
భావించేవారు, “అందరికంకే ముందు నేను స్వర్గానికి వెళ్తాను, అందరి 
కంటె ముందు వేను మోక్షాన్ని పొందుతాను" అనుకునేవాడు స్వార్టుడు. 
నిస్వార్దుడెప్పుడూ ను చిట్లచివరివాళ్ణి నాకు స్వర్గానికి పోవాలని లేదు. 
నా సోదరులను సేవించ గలగడానికి, నరకానికైనా వెళ్తాను" అని 
భావిస్తాడు. ఈ నిస్వార్థ ప్రవృత్తే ధర్మానికి గీటురాయి. ఈ నిస్వార్థ వృత్తి 
ఎంత ఎక్కువగా ఉంటే, అంత పరమేశ్వరునికి చేరువలో ఉంటారు. 
స్వయంగా ఏమి తెలిసినా, ఏమి తెలియకున్నా, విద్యాంసుడైనా, అజ్ఞాని 


= వాపసు" 


₹రునికి సన్నిహితుడు... స్వారుడు ఎన్ని గుళ్ళు 
మ్‌ ఇరు ప 
సవించినా, ఎన్ని చిరుతపులి వేషాలు వేసినా, 


al 


ప్రతిమవిషిలో పరమేశ్వరుడున్నాడు: 


ఆధ్యాత్మిక జిజ్ఞాసమోతాదును కొంత తగ్గించి, వేదాంతాన్ని ఈ భౌతిక 
జగత్తునాయికి రప్పించాలని మాత్రమే మనం చేస్తున్నపని. మొదట 
భుక్తై- తర్వాత ముక్తి. ఆకలికి అలమటిస్తున్న వాని కడుపును భక్తితో 
కూరాలని ఒక మోతాదును ఎక్కువగా దట్టిస్తున్నాం. ఆకలికి అలమటించే 
వానికి సిద్దాంతము తృప్తినీయవు. మనకు రెండు శాపాలున్నాయి. ఒకటి 
మన me eel రెండోది ద్వేషం. మన గుండెలు ఎండిపోయాయి. 
లక్షలాదికె మీరు సిద్దాంతాలు బోధించవచ్చు. మీ సంప్రదాయంలో లక్షలాది 
భక్తులుండ వచ్చు. స్పందించే హృదయాలు లేనప్పుడు అవన్నీ వృధా. 
మీ వేదాలు బోధించిన విధంగా, వారికై తపించండి. మీరు - వాళ్ళూ, 
పేడలు - ధనికులు, సాధువులూ - పొపులూ అందరూ (బ్రహ్మమనే ఆ 
ఒకే ఒక అనంత తత్వంలోని భాగాలని మీ వేడాలు (ప్రవచించిన విధంగా 
అమభఖూతిని పొండేదాకా అందరి కొరకు తపించండి. 


(పతి పురుషుణ్ణి స్త్రీని, ప్రతి వ్యక్తిని పరమేశ్వరునిగా దర్శించండి. నీవు 
వరి సహాయ పడలేవు. నీవు చేయ%లిగింది కేవలం సేవ చేయడమే. 
నీకు అవకాశమే లభిస్తే పరమేశ్వరుని సంతానాన్ని సేవించు. పరమేశ్వరుని 
సేవించు. తన బిడ్డలలో ఎవరికైనా సహాయ పడగల అవకాశమే గనుక 
పరమేశ్వరుడు నీకు ఇస్తే, నీ జన్మ ధన్యమైనట్ల. నిన్ను గురించి 
గొప్సగా భావించకు. ఇతరులకు లేని అవకాశం నీకు లభించినందుకు నీవు 


ధన్యూడివి. సేవను ఒక ఆరాధనగా చేయి. పేదలలో పరమేశ్వరుని 


చూడగలగాలి. వారిని సమీపించి ఆరాధించడం తన ముక్తికొరశకే. పేదలు 
- అభాగ్యులు ఉన్నారంకే మనను తగంపదేయడానికే. రోగుల రూపంలో, 
ఉన్మాదులుగా కుష్పురోగుల వలె, పాపులుగా పరమేశ్వరుడు వస్తాడు. నా 


మాటలు సాహసంతో కూడినవే. ఇన్ని రూపాలలో పరమేశ్వరుని సేవించే 
అవకొశం లభింప చేయడం మన పరమ అద్భ్యుమని భావించండి. ఇతరులను 


9 
శాసించడం డొ ద్వారా “దో మేలు చేయవచ్చుననే ఊహను త్యజించండి. ఒక 


మొక్క ఎదగడానికి నివ్వు చేయగలిగినంతే చే చెయగలవు. మటి సమకూర్చి, 


స్స్‌ 
౬ 
డానికి కావలసిన నీరూ గాలి యివ్వ్యగలవు. తన స్వభావాన్ని బట్ట మొక్క 
కనసరమైనంత స్వీకరించి, జీర్ణించుకొని, తన ప్రకృతిని బట్టి ఎదుగుతుంది. 
మన సోదరులను వే 


మేలు చేయండని ఇప్పుడే ఇక్కడ ప్రవచించారు. 
ఎందుకంటే చెడు చేస్తే ఆది కర్తకే ఎదురు. తిరుగుతుంది. మానవుడు 
దైవస్వరూపుడని, కనుక మానవునికి హాని చేయరాదని, అతనిలో ఉన్న 
దైవత్వానికి హాని చేయరాదని ప్రతి సంప్రదాయము, ప్రతి మార్గము 
శ్వసిస్తాయి. కనుక పరమేశ్వరుడే సమస్త విశ్వానికి తండ్రి అని, మనం 


ర్మ 

ధా 

wa mm అ ఖో. గ జ వారాళ్థా ఖే సోడ ఇ లొ ఎప్‌ దా అ నో జే 

me) ఆ” thd" es మన సొాదర్తుణ | ఎమించ వలసీం ఖ్‌ 
kL 


(పజలకు భావాలను ఇవ్వండి, మీరు చేయగల సహకార మదొక్కకే. 
ఫలితం సహజంగా అనుగమిస్తుంది. రపాయనాలను ఒకచోట చేర్చడమే 
మన పని. మిగతా (ప్రక్రియ పకృతి స. జరుగుతుంది. 


వీ 
తలలోకి భావనలు జొ వా మన పని. మిగతావి అవే సాధిస్తాయి. 
భారతదేశంలో నేడు చేయపలసిన పని ఇదే. 


దరిద్రదేవో భవ 


సాధారణ సనా సి సంసారాన్ని త్యజించి, బైటకు పోయి పరమేశ్వరుని 
ధ్యానిస్తాడు. నిజమయిన సన్యాసి (పపంచంలోనే జీవిస్తాడు. కానీ దానితో 
పెనవేసుకొని పోడు. అడవుల్లో నివసిస్తూ తీరని కోరికలను నెమరు 
వేసుకుంటూ ఆత్మను నిరాకరించే వ్యక్తులు నిజమైన సన్యాసులు కారు. 
జీవన యుద్దంలో మధ్యన నిలిచో గుహలో, నిద్రలో ఎవడైనా శాంతంగా 
ఉండవచ్చు. " సుడిగుండంలో కర్మోన్మాదంతో దిగి నీ కేంద్రానికి చేరుకో. 


కేంద్రానికి చే చెరిన తదువాత నిన్ను చలింప చేయగలవాడు లేదు. 


(పవహిం చే నడి పునీతం ముందుకు సాగే సన్యాసి పునీతుడు. సన్యాసి 
కాంచనాన్ని టర ఆత్మ హత్య చేసుకోడమే. 


కాషాయాన్ని ధరించడం భోగాలకు కాదు. వీరకార్య పతాకమది. నీ 
శరీరాన్ని, బుద్దిని, వాక్కును విశ్వ (శేయానికి అర్సించాలి. “మాతృదేవో 
దు 


న weg dl అని చదివి ఉంటావు. కాని స దేవో భవ, 

చో భవో ఆని నా ఉద్బోద. పేదలు, విద్యా హీనులు, మూఢులు, 
గసులు, - న నీకు దైవస్వరూపులు. వీరిని సేవించడమే 
అ ధర్మమని (గ్రహించు. 


సహాయ, సేవా పిద్దాంతం: 


వేనూ దేశ భక్తిని విశ్వసిస్తాను. కాని నాదైన దేశ భక్తి సిద్దాంతం 
వాకు ఉన్నది. మహత్కార్య సాధనాలకు మూడు విషయాలు అవసరం. 
మొదటిది హృదయపూర్వకమైన సానుభూతి, తెలివిలో తర్కంలో ఏము 
వ అవి కొన్ని అడుగులు పాగిపోతాయి. కాని దివ్యస్ఫూర్తి గుండెలోంచి 
పొటమరిస్తుంది. (ప్రేమ దుర్భేద్యమైన కవాటాలను తెరిపిస్తుంది. విశ్వ 
రహస్యాలన్నిటికి (పేమయే రహదారి. వాభవిష్య సంస్కర్తలారా! నా భవిష్య 
దేశపేవకులారా! ఆ పామభూతిని పాధించండి. ఆ సానుభూతి మీకున్నదా? 
దేవతల, బుషుల వారసులైన లక్షలాది జనం, పశుతుల్యులుగా. ఉన్నారని 
మీకు ఆవేదన .కలుగుతున్నదా? "నేటికీ లక్షలుగా ఆకటితో అలమటిస్తున్న 
వారిని చూచి, అలాగే అవేక యుగాలుగా లక్షలు ఆకలికి అలమటించి 
మరణిస్తున్నందుకు దుఖపడుతున్నారా? అజ్ఞానం నల్లని మేఘంలా 
దేశాకాశాన్ని ఆవరించి ఉన్నదని తల్లడిల్లుతున్నారా? అది మీ నిద్రను 
హరిస్తున్నదా? అది మీ రక్తంలో ప్రవేశించి నరాలలో (ప్రవహించి, నీ గుండె 
వ్పుళ్ళతో కలిసి నినదిస్తున్నదా? ఆ దిగులుతో మీకు పిచ్చి ఎత్తుతున నరాః 
అయ్యో అంతా నాశనమై పోయినదే అని మీరు తపిస్తు పిస్తున్నారా? మీ పేరు, 
(పతిష ? భార్యాపేల్లలు, సంపద, తుదకు మీ శరీరాలను కూడా విస్మరించ 
అిగారా? అలా 'చేయగలిగారా? అదే దేశ పేవకులవడానికి తొలిమెట్టు 


మెన సారాన్ని ఏదో సహకరించే పద్దతిని ఏ కమగొన్నారా? 
తీర్చే తీయని సేద తీర్పు మాటలను, , జీవచ్చవాలుగా ఉన్న 


నిస్తూ మెదడులనిండి, 


అల్లో ణ్‌ ii 
ఆ దీనులను ఉద్దరించే వ్యవస్థను ఆలోచించారా? 


అయినా అంతటితో సరిపోదు. మహాశెలముల వంటి అడ్డంకులను 
త్రో సిపుచ్చి oe నిశ్చయం మీకున్నదా? సమస్త ప్రపంచం చేత 
కత్తిపూవి, ఎదిరించినా మీరు నిజమని నమ్మివదాన్ని ఆచరించ సాహసించ 
గలరా? భార్యాపిల్లలు వ్యతిరేకించినా, ధనం నశించినా, కీర్తి లోపించినా, 
పంపదలు మాయమైనా మీ మార్గాన్ని మీరు అంటిపెట్టుకొని నిలవగ 
'లరా? అలా. ఆదర్శాన్ని అనుసరించి, మీ లక్ష్యాన్ని చేరడానికి ప్టిరచిత్తంతో 
పురోగమించగలరా? భర్త హరి చెప్పినట్లు. బుషులు దూషీంచివా టు 
కీర్తించినా, సంపదలు వచ్చినా - పోయినా, మరణం ఇప్పుడే కలిగినా - 
నూరేండ్ల తరువాత వచ్చినా, అతులు న్యాయమార్గంనుండి ఒక ఆడుగు 


' ald ' ఉవవ్యోసాల, 'వివ్యక్కరలేదు.. మి ముఖవ 
' వెలుగులు కుమ్మరిస్తుంది. మీరు. గుహలలో ఉన్నా, ఆరాతి గోడలు దాటి 

br de Goel ప్త ర కా రతర 
సంకల్పశక్తి అలాంటిది. అదీ, -విశ్వాపశక్తి. అడి. జరనం క్కు. 

స ధర్మాబిది తప్పుకాదు: 


"పేదలను గురించి మన దేశంలో మనం అలోచించే వద్దతికి వా గుండె 
అమితముగా బాధపడుతుంది. వారికి ౩ పైకి ఎదగడానికి అవకాశము. లేదు. 
మరి వారికి మార్గమే లేదు. తప్పుకుందాముకున్నా దారిలేదు. ఈ దేశంలో 
“పేదలను, నిమ్నులను, పాపులను ఆదరించే స్నేహితులు కరువైవారు. 
సహకారం లేదు. వారెంత (శ్రమించినా పైకి రాలేరు. అలా వానాటికీ మరీ 
మరీ దిగజారుతున్నారు. (క్రూరమైన సమాజపు (ప్రహారాలమ సహిస్తున్నారు. 
ఆ ప్రహారాలు ఎక్కడ్నుంచి వస్తున్నవో వారికి తెలియదు. చేస్తున్నదెవరో 
కూడా వారికి తెలియదు. తాము మనుషులమే నన్నమాట కూడా వాళ్ళు 
విస్మరించారు. దానివల్ల బావిసత్వం వచ్చింది. కొద్ది కాలంగా మేధావులు 


తొాప్పులు అనుభవిస్తు స్తున్నారు. భారత పునర్షిర్మా ణం చేయడలచుకుంకే, 
వారికొరకు మనం చపుక (శమంచాలి. 


తుళతో, అణచివేతతో లక్షలాదిగా కాలరాయబ 


లాప్‌ ర ర న్‌ ద్ర పజకొరకు అప ార్నిశలు పార్టించాలి. ఉన్నత 
సిత మంతుంకంపే “౫ బాగ్బానం కంటే ధర్మ Sy నోధం పేడలకవస eal 
నేను డగ కాదు. సా అ కాదు. కనీసం పాధువును కూడా 


Mas కాని ఇను హ్‌. పేదలను (ేమించేవాళి,. ఈ డేశంలో 

పీదలనబడే వారిని నేను గుర్తించాను. కాని వారికై తపించే వాళ్ళు 
నన. een ఎంత విభేదం. ఇరవై కోట్ల ప్రీ పురుషు. 
లను గురించి ౬౨ సామాన్య జనాన్ని గురించి పేదరికంతో అజ్ఞానంతో 
డింపబడుతూన్న ఆ దీనులను గురించి తపించేవాళ్ళు భారతడేశంలో 
ఎక్కడున్నారు? మరి ఏది మార్గం? వారికి వెలుగు కానరాదు. చదువు 
లేదు. ఎవరు నారి జీవితాలకు వెలిగిస్తారు? ప్రతి గడపను దర్శించి 
ఎవరు వారికి పద్య నేర్పుతారు? వీళ్ళే మీకు దేవుళ్ళని భావించండి. 
వారిని గురించి ఆలోచిస్తుండండి. వాకికై శ్రమించండి. నిరంతరం వారికై 
మా పరమేశ్వరుడు, మీకు పధ ప్రదర్శనం చేస్తాడు. పేదలకైె 
డ్రవి వించే వాడు సుహాత్ముడు. అలా. ద్రవించని వాడే దురాత్ముడు. వారికై 
నిరంతరల (ప్రార్రించడానికి మన sat ఏకం చేద్దాం. అజ్ఞాతంగా 
జూలిచూసే వాళ్ళు; మనను చూచి అయ్యో అనే వాళ్ళు కూడా లేకుండా, 
ఏమి సాధించకుండా మనం మరణింపవచ్చు. కాని మన భావాలలో ఏ 
ఒక్కటే నశించదు, త్వరలోనో, కొద్దిగా ఆలస్యంగానో అవి కార్యాన్వితం 
అవుతాయి. నా భావాలను నేను పూర్తిగా ప్రకటించలేకపోతున్నాను. అది 
మీకు తెలుసు. మీరూహించుకోవచ్చు. ఆ లక్షలకొలది సామాన్యులు 
ఆకలితో, అజ్ఞానంతో అల్లాడుతూన్నంతవరకు, వారి ధనంతో చదువుకొని, 
వారివి కనీసమైన పట్టించుకోని (పతి మనిషిని దేశదోహిగా భావిస్తాను. 
లక్షలాది సామాన్య ' క - నేటికీ పాక్షాత్తూ ఆకలితో ఆటవికులుగా 
జీవిస్తున్న వారికి - వే చేయనంత కాలం, వారిని పీల్చి, చదువుకొని 
ఆడంబరంగా జీవించే వ రండ పరమ దుర్మార్లులని నేను భావిస్తాను. 
పోదరులారా! మనమందరం సపేదలం. ఆకించనులం. కొని అలాంటి వాళ్ళే 


తొపులు అనుభవిస్తున్నారు. భారత పునర్నిర్మాణం చేయడలచుకుం'టే, 
ద ard సతో 
వారికొరకు మనం తపక ,శమించాలి. 


చలీ 
"పేదరికంతో, పుకోహితులతో, అణచివేతతో లక్ష క్షలాదిగా కాలరాయబ 
డుతూన్న ఐక్షలాపి నామాన్య క్‌ పూ జకొరకు అహ ార్షిశలు పార్టించాలి. ఉన్నత 


ప్ట్‌ఆ మంళఈులకం కే బాగ్టువం కంకే ధర్మ (పబ్‌ కోధం అ పం 
నేను వేదాంతిని కాదు. కక జజ కాడు. కనీసం సాధువును కూడా 


ని నెను ను పదవాళ్లో. పేదలను మి మించేవాళ్లి, ఈ దేశంలో 
పడలనబడే వానిని చేను గుర్తించాను. కొని ) వారికై “తపించే వాళ్ళు 
aes భారతదేశంలో ఎంత విభేదం. ఇరవై కోట్ల స్త్రీ పురుషు, 
అను గుదెించి ౬ సామౌన పన జనాన్ని గురించి “పేదరికంతో అజ్ఞానంతో 
పీడిం ందబడుతూ న్ని ఆ దీనులను గురించి as) భారతదేశంలో 
డా రుణ మరి ఏది మార్గం? వారికి వెలుగు కానరాదు. చదువు 

ళన | ఎవరు నారి జీవితాలకు వెలిగిస్తారు? ప్రతి గడపను దర్శించి 
ఎవరు వారికి విద్య నేర్పుతారు? వీళ్ళే మీకు దేవుళ్ళని భావించండి. 
వారిని గురించి ఆలోచిస్తుండండి. వాకికై శ్రమించండి. నిరంతరం వారికై 
eas పరమేశ్వరుడు, మీకు పధ ప్రదర్శనం చేస్తాడు. పేదలకై 
(ద్రవించే ంచే వాడు నుహాత్ముడు. అలా. ద్రవించని వాడే దురాత్ముడు. వారికై 
నిరంతరల (పార్దించడానికి మన satis ఏకం చేద్దాం. అజ్ఞాతంగా 
జాలిచూసే వాళ్ళు, మనను చూచి అయ్యో అనే వాళ్ళు కూడా లేకుండా, 
ఏమి సాధించకుండా మనం మరణింపవచ్చు. కాని మన భావాలలో ఏ 
ఒక్కటే నశించదు, త్వరలోనో, కొద్దిగా ఆలస్యంగానో అవి కార్యాన్వితం 
అవుతాయి. నా భావాలను నేను పూర్తిగా ప్రకటించలేకపోతున్నాను. అది 
మీకు తెలుసు. మీరూహించుకోవచ్చు. ఆ లక్షలకొలది సామాన్యులు 
ఆకలితో, అజ్ఞానంతో అల్లాడుతూన్నంతవరకు, వారి ధనంతో చదువుకొని, 
వారిని కనీసమైన పట్టించుకోని ప్రతి మనిషిని దేశ్నదోహిగా భావిస్తాను. 
లక్షలాది సామాన్య (ప్రజలు - వేటికీ సాక్షాత్తూ ఆకలితో ఆటవికులుగా 
జీవిస్తున్న వారికి - సేవ చేయనంత కాలం, వారిని పీల్చి, చదువుకొని 
ఆడంబరంగా జీవించే wis పరమ దుర్మార్గులని ను భావిస్తాను. 
పోదరులారా! మనమందరం పేదలం. ఆకించనులం. కాని అలాంటి వాళ్ళే 


14 
పరమేశ్వరుని చేత పనిముట్టు. 
“పెనుగులాడండి - పెనుగులాడండి" ఇదే నేటి నినాదం: 


సంఘటనతో ముందుకు (త్రోసుకు వెళ్ళండి. స్నేహం, నిజాయితీ, 
తప్పు ఇంకేమీ అవసరం లేదు. వికసించనిదే విస్తరించనిదే, సేమించనిడే 
జీవితం ఏమిటే? .. స్నేహమే జీవితం, అదొక్క శే జీవనధర్మం. స్వార్థం 
మృత్యువు. వేటికీ - ఎప్పటికీ ముమ్మాటికీ ఇది సత్యం. మేలు చేయడం 
జీవనం. ఇతరులకు మేలు. చేయకపోవడం మరణం. మాటికి తొంబది. 
మంది ఈ మమష్య జంతువులు. మరణించిన వారి క్రింద. లెక్కే. వాళ్ళు 
భూతాలు - (ప్రేమలేని వాడు బ్రతికిన వాడి క్రింద లెక్టకాదు. నా 


ఇలారా Mange సరత పతితులకై అజ్ఞానులకై. san | 


యంతో ' చూడకండి. చిదానించండి. “కొన్ని గంటలలో పర్వహ్వమూ వన 
వెల dist ప డబ్బుకు శక్తి లేదు. సరు ర ఘ్యూతుతు. 

ఏమీ rae విద్యవల్ల కూడా ఏమీ లభించదు. పేమ ఇస్తుంది. 

శీలమే కష్టాల దుర్గమమైన . అడ్డంకులను చీల్చుకొని ముందుకు వెళ్తుంది. 


పక య తాట ప నవీన తరం మీదనే. వారి 

లోనుంచే నా కార్యకర్తలు వస్తారు. సింహాలవలే వారు (ప్రజల సమస్యలలో 
దుకుతారు. నేను ఒక వ్యూహాన్ని. నిర్మించాను దానికై 

దించాను. నేను టు పాధించలేకపోతే 
న స్తం సుం న్య నం 


15 
ప్రపంచం ఎన్నడూ దర్శించిన ఉత్తమోత్తమ ధర్మం మీకున్నది. కానీ 


తకు 


వ 


మీరు ప్రజలకు చెత్తా. చెదారం నేర్పుతున్నారు. అనంత (ప్రవాహం ఫ్రీ 
అందుబాటులో ఉంది. కాని వారికి మురుగు కాల్వల నీరందిస్తున్నారు. 


ఒక లక్షమంది యువకులు - యువతులు - పవిత్ర భావంతో 
జ్వలించేవారు. పరమేశ్వరుని యందు అచంచల భక్తిగలవాళ్ళు, సేదలకై, 
పతితులకై, అణగారిన వారికై సానుభూతితో సింహవిక్రమం (పదర్శించగ 
లవాళ్ళు ఈ దేశం నాల్లు చెరుగులా వ్యాపిస్తారు. ముక్తి సందేశాన్ని 
వినిపిస్తారు. సహకార సందేశాన్ని వ్యాపింపచేస్తారు. సాంఘిక చైతన్యాన్ని 
(పభోదిస్తారు. సమానత్వ సిద్దాంతాన్ని ఉద్దోషిస్తారు. 


వివేక సత్సంగం 


బహుజన సుఖాయ = బహుజన సుఖాయ 


స్వామిఃా శక్తి మొదకైనవి స్వయంగా లభిస్తాయి. పని ప్రారంభించండి. 
ఎదురులేని శక్తి లభిస్తుంది. చివరికి ఆ శక్తిని భరించడం కూడా కష్టమేనని 
పిస్తుంది. పరులకోసం ఏ మేలు చేసినా, దాని వలన మనలోని శక్తి 
మేలు కుంటుంది. ఇతరులను గురించి మేలు తలంచినా, ఆది (క్రమంగా 
మనలో సింహశక్తిని నింపుతుంది. మీరందరిపైనా నాకు (ప్రేమ ఉన్నది. 
కాని మీరు యితరులకై కష్టిస్తూ, కష్టిప్తూ 'మరణించాలని నా కోరిక. 
దాని వల్లనే నాకు ఆనందం “లభిస్తుంది. 


కిష్యుడుః-' అప్పుడు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళగతి ఏమికావాలి? 


' ప్వామి:- నీవు ఇతరులకు సహాయం చేయడానికి, సిద్దమవుతే, పరమే 
శ్వరుడే నీ వాళ్ళకు ఏదో దారి చూపుతాడు. నీతలో 1 కృష్ణుడు “నహి 
కళ్యాణ. కృత్‌ కశ్చిత్‌, దుర్గతిం తాతగచ్చతి” మేలు చేసే వాడెప్పుడూ 
దుర్గతిపాలు కాడు ఆని చెప్పలేదా! 


కిష్యుడుఃా నిజమే. 


స్వామిగా త్యాగం ముఖ్యం. త్యాగం చేయకుండా ఇతరుల కోసం 


నేక పేటప్పుడు హృదయాన్ని పూర్తిగా ఆర్సించలేరు. త్యాగి అందరినీ 
సమదృష్టితో చూస్తాడు. అందరి సేవకు తన నర్శించుకుంటాడు, సమ 
దృష్టి తో చూడమని మన వేదాంతం కూడా చెప్పుతున్నది గదా! మరి 


అలాం ప్పుడు, క్స్‌ భార్య గ్‌ పిల్లలు ముఖ్యులని pen! భావిన్తావు. 
ఆకలితో అల్లాడుతూ నిరుపేదగా, భిక్టుకునిగా నీ వాకిట ఆ నారాయణుడు 
స్వయంగా పడి ఉన్నాడు. ఆతనికి పెట్టకుండా, పంచభక్ష $ పరమాన్నాలను 
నీ భార్య పిల్లలకు మాత్రమే సెట్టి అందరి ఆకలి తీర్చగలవా? అది 
పాపాన్నం కాదా? 


శిష్యుడుగా ఇతరుల కొరకు పని చెయ్యాలంటే వాలా ధనం కావాలి. 
అదెలా నాకు లభిస్తుంది. 


ప్యామిః నీకు చేతనైనంత ఎందుకు చేయకూడదు. ధనం లేమి 
వల్ల నీవు యితరులకు ఏమీ యివ్వలేక పోవచ్చు. కాని కొన్ని మంచి 
మాటలు, కొన్ని హితోక్తులు వారి చెవుల కందీయవచ్చుగదా! అలా 
ఎందుకు చెయ్యవు? దానికైనా ధనమవసరమా:ః 


కిష్యుడుకా అవునండీ! ఆ పని నేను చేయగలను. 


స్యామిః- “శీయగల” నన్నంత మాత్రాన చాలదు. ఆచరణలో చెసీ 
చూపించు. ఆప్పుడు నీకు కొంత మేలు కలిగిందని గ్రహిస్తావు. లేచి 
కార్యానికి పూనుకో! ఈ జీవితం ఎన్నాళ్ళుంటుంది. ఈ లోకంలోకి 
వచ్చినందుకు, ఏదో కొంత మంచి చేసి వెళ్ళు. లేకపోతే నీకూ ఈ 
చెట్టు పుట్టలకు, రాయి రప్పలకు భేదమేమున్నది. అవీ పుడుతున్నాయి. 
srt se పుట్టి గిట్టాలని నీకుంకే, నీరభ్యంతరంగా 
అలా ంతపు చదువు పరమోత్తమమైన మేలును 
ని, ఆచరణలో మ పోయి నీ (ప్రతి ఒక్కరిలోనూ అనంతశక్తి 
ఉన్నదని చెప్పి జాగృతం చేయి. వ్యక్తిగతంగా ముక్తి పొంది సాధించేడేమిటి? 
అది కేవలం స్వార్ధం, స్‌ ధ్యానాన్ని ముక్తిని, గిక్షినీ ప్రక్కకు వెట్టు. వేమ 
ఆతె రణం వ వా ప్రారంభించిన. ఈ మహత్కార్యంలో చేరి నీ 


స్పూర్తిడాయకములైన ఆ వాక్కులను శిష్యుడు నోరు మెదల్పకుండా 
వింటున్నాడు. స్వామి కూడా తన సహజమైన ఆగ్ని పూరితమైన 
వాగ్గోరిణితో చెప్పుకుపోతున్నారు. 


“మొదట తగన వాతావరణాన్ని ese తరువాత కాల్మకమంగా 
మతాన్ని గురించి ఉపన్యసించడా డానికి వేలకొలది న వారైనా 
అనాధ శరణాలయాలను, కరువు ని 
భించడానికి కారణం తెలుసా? తీయుe 
శృవించడానికి చివరకు పాకీ పని rene Pi కనబడడం లేదా? 
మీరు భారతీయులు - మీ పోడరులకు ఆ విధంగా సేవ చేయలేరా? ఎక్క 
డెక్కడ మహామారి విబ్బంభిస్తుందో, కరువు తాండవిస్తుందో అక్కడక్కడికి 
మీరు వెళ్ళండి. ప్రజల బాధలను ఉపశమింపచేయండి. ఆలా [శ్రమిస్తూ 
మీరు మరణించవచ్చు. నష్టంలేదు. మన లాంటి క్షు [దకీటకాలు ప్రతిరోజు 
ఎన్ని పుట్టడంలేదు, ఎన్ని  గిట్టడంలేదు. దాంతో స! విశాల జగత్తులో 
ఏమైనా లోపం ఏర్పడుతుందా? చావు తప్పదు. కాని చావడానికి కూడా 
ఒక ఉత్తమ ఆదర్శాన్ని వరించండి. జీవితంలో ఉన్నతమైన ఆశయంతో 
మరణీంచడం మేలు. ఈ ఆశయాన్ని పటయింటా (ప్రతి వాడలో 
బోధించండి. దానివల్ల మీకు క్షేమం చేకూరుతుంది. అంతేకాదు. డేశానికి 
మేలు చేసిన వారు అవుతారు. మనదేశం మీ మీడే తన ఆశలన్నిటిని 
పెట్టుకొని కూర్చున్నది. మీరు సోమరులై కాల'క్రేపం చేయడం నాకు 
మహాబాధగా ఉన్నది. పని మొదలు "పెట్టండి. కార్య దీక్ష తీసుకోండి. 
ఆలస్యం ఇక వద్దు. రోజు రోజుకు మృత్యువు ప్రమీ పిస్తున్నది. ఎపుడో, 
భవిష్యత్తుల్లో ఆ పని జరుగుతుందని సోమరుకై కూర నోవద్దు. అలా 
కూర్చుంటే ఏ పనీ వెరచేరదని గుర్తించుకోండి.” 


విశేకేవ: 


మనం ఎంతైనా మాట్లాడవచ్చు. కాని చెడునెదిరించే పని వాస్తవ 
జ్ఞానం కండే మించిన విజ్ఞానాన్ని ఇస్తుంది. వెడునెదిరించాలనే ఖావం 
మొదట కలగాలి. అది మనలో జిజ్ఞాస రేపాలి, మన రక్తంలోంచి 
ఉద్రేకాన్ని తొలగెంచాలి. ప్రపంచ చరిత్రల్‌ క 


a కంతా "సంస్కరణలు 


18 


| ప్రారంభమైన ప్రతి చోటా, చివరికి లక్ష్యాలనే విఫలమొనర్వాయి. 


అందరినీ సేవించి హిందువు తననుద్దరించుకో చూస్తాడు. అలాగే 
హిందూ జనాన్ని పైకి లేపాలి కాని ఏదో విదేశీ ప్రభావానికై ఎదురు 
చూడడం కూడదు. 


స్వర్గంలో దుఃఖ ముండదంటారు. కన్నీరు కార్చని మనిషిని నేను 
నమ్మను. గుండె వుండవలసిన చోట అట్టి వానికి నల్లబండరాయి 
ఉంటుంది. స్వర్గవాసులకు సానుభూతి ఉండదనేది స్పష్టమే. అక్కడ 
చాలామంది ఉన్నారు. కాని ఈ లోకంలో బాధపడే దయనీయ (పాణులంగా 
మనము ఉన్నాము. ఈ స్వర్గవాసులు మనను ఉద్దరించవచ్చు. కానీ వారు 
కదలరు. వారు ఏడ్వరు. అక్కడ దుఖదైన్యాలు లేవు. కనుక మరొకరి 
దైన్యాన్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు అమృతాన్ని సేవిస్తుంటారు. 


నాట్యం కొనసాగుతుంటుంది. అందాల భార్యలు వగైరాలు వాళ్ళకు 
ఉంటారు. 


తోటివారి పట్ల మంచిగా వ్యవహరించమనే (ప్రతి మతమూ చెపుతుంది. 
మంచి చేయడం ఏదో అసాధారణం కాదు. (బతకడానికి అదొకకే దారి. 
(ప్రకృతిలో (ప్రతీదీ జీవించడానికి విస్తరించుకుంటుంది. - మరణించడానికి 
ముడుచుకుంటుంది. ధర్మ విషయంలోనూ అంతే. నిమిత్తమంటూ ఏదీ 
లేకుండా, పరులకు హాయపడుతూ మేలు చేయి. ఆలా చేయడం 
మానిన క్షణం సంకోచం పొందుతావు. .మరణమాసన్నమవుతుంది. 


మనం మంచి చేయాలి. ఇతరులకు సవచేయగలగడం ఒక మహద 
వకాశమని, మనకు స్పృహ ఉన్నంతవరకు అలా సేవచేయాలనే కోరికే 
మనకు (ప్రరకశక్తి అవుతుంది. పెద్ద అరుగుమీద నిల్చుని, వాల్లు 
దమ్మిడీలు పట్టుకొని “ఓ పేదవాడా ఇదిగో! తీసుకో! అని అనకు. 
ఆ పేదవాడు నీ వాకిట నిల్బ్చున్నందుకు నీకు దానం చేసే ఆవకాశం 
లభించింది. దాంతో నీకు నువ్వే సహాయం చేసుకుంటున్నావు. దానం 
వాడు కాదు. దాతే ఎప్పుడూ ధన్యుడవుతాడు. దానం 
లభించి పవిత్రుడవై సంపూర్ణ మానవుడవువడానికి 
వీకవకాశం లభించినందుకు సంతోషించు. మంచి పని ఏదైనా పవిత్రతనూ, 


సంపూర్ణత్వాన్ని (ప్రసాదిస్తుంది. 


గృహస్తు తన సంపాదనలో ఒక నాల్గవవంతు కుటుంబానికి, ఒక నాల్ల 


వవంతు దానానికి, ఒక నాల్లవవంతు మిగుల్చుకోడి డానికి, ఒక నాల్లవవంతు 
తనకై వ్యయం చేసుకోడానికి ఉపయోగించాలి. ఇదీ మన నియమం. 


«3x 


20 మనపుణ్యభూమి 


విశ్వఖ్యాతం కృతం యేన 
భారత స్యోజ్ఞులం యశః 
వందే వివేకానందం తం 
వద్దర్థ వథ దర్శకమ్‌- 


భారత దేశపు ఉజుల యశావికి ప్రపంచంలో కీర్తి వెలయించిన, పద్దర్మ 
ప్రదర్శమడు - ఆ వివేకావందునికి వమస్సులు- 


తేరరాజం 
నా 


వేను తిరిగివస్తున్నప్పుడు, ఒక ఆంగ్ల మ్యడు, స్వామీ! విలాస, వైభవ, 
సోమ లతో తులతూగుతున్న ఈ పాశ్చాత్య దేశాలలో నాలుగేండ్లు గడిపారు 
కదా! మరిప్పుడు మీ మాళ్సభూమిని గురించి మీరేమనుకుంటున్నారు' ఆని 
ఆడిగాడు. దానికి “ఇక్కడికి రాకముందు నేను భారతదేశాన్ని అభిమానించే 
వొక. కావి ఇప్పుడు భారతదేశపు ప్రతి ధూళి కణమూ నాకు పునీతముగా 
కస్సాస్తున్చది. ఆక్కడి గాలి నాకు పవిత్రమైనది. ఇప్పుడది నా పుణ్యభూమి 
నొ డుగాశ్రాష్టలము, నా తరరాజముో అని మాత్రమే అనగలిగాను. 

ప్రపంచంలో కల్లా పుణ్యభూమిగా ఆదరించబడిన భూమి, జీవులు తాము 
చేసిన కర్మలకు సంజాయిషీ చెప్పుకునేందుకు తప్పక జన్మించవలసిన భూమి, 
పరమేశ్వరుని చేరుకోడానికి పురోగమిస్తున్న పాణులు తుది మజిలీగా జన్మిం 
చవలసీన భూమి, మృదుత్వాన్ని, దాతృత్వాన్ని, పునీతత్యాన్ని, సాధించి శాంతికీ, 
అన్నిటికీ మించి, ఆత్మ విమర్శకూ, ఆధ్యాత్మికతకూ ఆధారంగా నిలచిన భూమి 
ఏదైవా ఉన్నదంటే ఆది ఈ భారత భూమి మాత్రమే. అనాదిగా ఇక్కడి 
నుండే ధర్మ (ప్రవర్త కులు బయలుదేరి, పునీతమైన, అనంతమైన, ఆధ్యాత్మిక 
సత లతో ప్రపంచాన్ని ముంచెత్తారు, ఇక్కడినుండే ఉ ప్పెనలా వేదాంత 
తరంగాలు ఉప్పొంగి సమస్త ప్పథ్విలో తూరు 3 పడమరలను, ఉత్తర దక్షిణాలను 
ఆక్రమించాయి. తిరిగి ఇక్కడిమండే ఆ తరంగాలు బయలుదేరి ప్రపంచంలోని 
భౌతిక వాగరికత ఆధ్యాత్మమయం చేస్తాయి. మిగతా దేశాల లక్షలాది ప్రజల 
పృాడయ, శరీరాల నాక్రమించి మండుతున్న భౌతిక నాగరకతా జ్వాలలను 


21 
ఉపశమింపచేసేందుకు పాణం సోయగల జీవన ప్రోతస్పు ఈదేశంలోనే ఉన్నది. 
సోదరులారా! నన్ను విశ్వసించండి. ఇది సార్ధకం కానున్నది. 


వేదాంతానికి పుసీతభూమి 


ధర్మానికీ, వేదాంతానికీ నెలచైనదీ మన పవిత్ర మాతృభూమి. ఆధ్యాత్మిక 
దివ్య మూర్తులను ప్రసవించిన భూమి. త్యాగభూమి ఇది. ఆత ప్రాచీన 
కాలంనుండి ఈ అధునాతన లం వరకు మానవ జీవనానికి పరమ లక్ష్యమైన 


ఆదర్శాన్ని చేరుకోడానికి అవకాశం కల్సించిన భూమి, 


ఈ శల్లి ప్రభావం - విన్పించకుండా, కన్పించకుండా ప్రపంచంమీడ మెత్తని 
మంచులా కురిసి, పరమ సుందరమైన సుమనాలను వికసింపచేపింది. ఆ 
(ప్రభావం సహజంగా మృదులమైనది. ఆందుకే మన దేశాన్ని దాటి ఆ (ప్రభావం 
మిగతా స్థలాలకు పయనించడానికి కాలమాన పరిస్థితులు తోడయ్యే వరకు పచి 
వుండాల్సి వచ్చినా, తన ఎల్లలలో తన పని తాను చేసుకుంటూనే ఉన్నది. 


ఓహో! ఏమి దేశమిది? చీని మీద నిల్చున్నవాడు పరాయి వాడైనా, 
ఈ నేలను పుజైనా - వాని ఆత్మ అధమ పశుస్తాయికి దిగజారకపోతే 
- చరిత్రకు లందని ప్రాచీన కాలంనుండి ఈ నేలలో పశుత్వాన్ని దైవత్వ 
దిశగా పయగంప చేయడాసికీ శ్రమిస్తున్న అత్యున్నత పవిత్ర మూర్తుల 
సజీవభావాలు కన నావేసించినట్లు భావిస్తాడు. ఇక్కడి గాలిలో, ఆధ్యాత్మిక 
తరంగాలు (ప్రవహిస్తాయి. వేడాంతానికీ, నీతికి, సరమార్దానికి పుసీతమైనదీ 
భూమి. పశుత్వాన్ని జయించడానికి సాగిన నిరంతర పోరాటంలో ఒక క్షణం 
విశ్రాంతి నిచ్చేస్టలం ఇది. పశుత్వపు ఆవరణాలు విసర్ణించి, జనన, మరణాలు 
లేవి, ధన్యమైన అమృతమూర్తిగా వెలుగొందుతూ నిల్పోగల శిక్షణ నిచ్చే దివ్యష్ట 
లమిది. ఈ భూమిలో జీవనంలో భోగభాగ్యాలు పూర్తిగా అనుభవించి, దైన్యత్వపు 
నీలి నీడలను చూచి ఇదంతా అహంకారమని, (గ్రహించేంతవరకు కొనసాగి, 
నిండు యవ్వనంలో, భోగ విలాసాల పొత్తిళ్ళలో, వైభవ పరాకాష్టలో, అంతులేని 
అధికారంతో దర్శిస్తూన్న తరుణంలో ఆ మాయా మమకారాలనన్నిటిని ఆ 
బంధనాలను (తెంచుకొని మానవుడు మొట్టమొదటిసారి బయట పడ్డ భూమి 
ఇదే. 


22 ఇక్కడే మానవ మహాసముద్రం నట్టనడుము ఆనంద బాధల, శక్తి బల 
నతల, వైభవ దారిద్ర్యాల, దైన్యాల, సుఖ దుఃఖాల, హాస్యాశువుల, జీవన 
మరణాల, శాశ్వత శాంతి, మౌనాల ద్యంద్వాలను కరగపో స పీన జీవన లయలోంచి 
త్యాగ సింహాసనం ఆవిర్భవించింది. 


మహత్తరమైన జీవన్మరణ సమస్యల మధ్య జీవించాలనే దాహాగ్నితో, దాన్ని. 
కాపాడుకుందామని నెత్తికి చుట్టుకున్న బాధలతో మొట్టమొదటిసారిగా తలపడి 
పరిష్కారాన్ని కనుగొన్నది ఈ భూమిలోనే. ఇలా పరిష్కరించగల భూమి 
న భూతో వ భవిష్యతి. జీవితమే ఒక (భ్రమ అనీ, ఒక సద్వస్తువుకిది 
కేవలం ప్రతిబింబమవి మొదట కనుగొన్న దిక్కడే. ధర్మం ఆచరణ యోగ్యమై, 
వాస్తవమైన ్‌. దికృడే. మిగతా చోట్ల తమ సుఖావికి బలహీనుల దోపిడీకి 

తులు ఉద్యమిస్తే తమ లక్ష్యాన్ని సాధించడానికి స్త్రీ పురుషులు 
సాహసంతో ఉద్యమించిందిక్కడే. కేవలం మనిషినే కాక పశు పక్ట్యాదులను = 
లతా వృక్షాలను గుండె నిచ్చి అక్కున చేర్చుకున్నదిక్కడే. ఇక్కడి (ప్రజల 
విప్పతమైన విశాల హృదయాలలో అత్యుత్తములైన దేవతల నుండి ధూళి 
కణం వరకు, అధికులకు, అధములకు సమానమైన స్థానం ఉంటుంది. ఇక్కడే 
విశ్వాన్ని అఖండ వ్యష్తిగా, దాని ప్రతి ప్పుందనతో తన స్పందన తాదాత్మ్యం 
పొందినట్లు భావించి అధ్యయనం చేసింది ఇక్కడే. 


అమర భూమి - అమృత సామర ర్థ్యం: 


ఎన్నో ఉప్పొంగి పొరలే వదులు, గర్జించే ప్రవాహాలు, ఎన్నో హీమనదాలు, 
విరంతరం పారే విర్ణరాలు, హిమాచ దిత హిమాలయ శిఖరాలలో ఉద్గమించి, 
(ప్రవహించి, ఒక్కటై మహనీయ దివ్యధారగా - గంగగా రూపొంది, రాజసంగా 
ప్రవహించి సముద్రాన్ని చేరుకుంటాయి! అలాగే ఎన్ని భావాలు, ఎన్ని 
ఆలోచనలు, ఎన్ని శక్తి తరంగాలు, అసంఖ్యాక పాధుమూర్తుల ఎదల లోంచి 
వెలువడి, వివిధ దేశాల మేధావుల బుద్దుల లోంచి వెలువడి భారతాన్ని 
ఆవరించాయో! ఇదె సు ఉన్నత మానవ బుద్ధి Wadi రంగసల 


23 
సృష్టి రహస్యాన్ని వెలువరించి గ్రహించడానికి హిమోత్తుంగ శిఖరాలు ఆకాశ 
గర్భాన్ని చీల్చుకుని అంచెలంచెలుగా పైపైకి ఎదిగిన దేశం ఇదే. పరమ 
(శ్రేష్టులైన మహాత్ములు నడయాడిన భూమి ఇదే. మానవ స్వభావాన్ని 
త స సం పా న సా ఆం 
భూమిలోనే. ఆత్మ శాశ్వతమనీ, సృష్టినియమనం చేసే ఈశ్వరుడొకడ 
అంతర్వర్తిగా (ప్రకృతిలో మనిషిలో దేవుడున్నాడని తొలుత సిద్దాంతీకరించింది 
ఈ భూమిలోనే. ధర్మ వేదాంతాలు అత్యున్నత శిఖరాలను, అంతిమ రేఖలను 
చేరుకున్న దేశమిదే. ఈ భూమినుండే ఆధ్యాత్యము, వేదాంతాలు ౨ గ్ర 
తరంగాలు పొంగి మిగతా ప్రపంచాన్ని ముంచి ఎత్తాయి. తిరిగి క. నుండే 
అలాంటి తరంగాలు లేచి శిధిల మవుతూన్న మానవ జాతులకు ప్రాణాన్ని శక్తిని 
పమకూర్చవలసి ఉన్నది. శతాబ్దాల ఆఘాతాలను, వందలాది దురాక్రమణలను, 
వేలకొలది అలవాట్ల, ఆచారాల ఆటుపోట్లను సహించి భరించి విలచిందీ 
భారతదేశమే. అమృత శక్తితో, నాశ రహిత జీవనంతో, (ప్రపంచంలోవి కఠివాతి 
కఠిన గండ శిలల కన్నా దృఢంగా నేటికీ ఇతోధిక స్టైర్యంతో నిల్చున్న భూమి 
ఈ భారతదేశమే. ఆత్మలా 7"రతదేశం జనన, మరణోలు లేనిది, శాశ్వతమైనది. 
అలాంటి భూమి సంతానం మనము, 


సహనాన్ని సాధించి జీవించిన దేశం: 


ప్రపంచానికి “సహన” మనే ఆదర్శాన్ని మొట్టమొదట వేర్సినదీ దేశమే. 
మిగతా దేశాలలో సహన, సానుభూతులు కేవలం సద్దాంతాలుగా మాత్రమే 
మిగిలిపోగా, ఈ దేశములోనే అవి ఆచరణ సాధ్యమైనాయి. ఇ్యకే - కేవలం 
ఈ దేశములోనే హిందువు మహమ్మదీయుని కొరకు మసీదు కట్టిస్తాడు. 
శైస్తవునికై చర్చిని నిర్మించి ఇస్తాడు. 


(పపంచం మన మాతృభూమికీ అమితంగా బుణపడి ఉన్నది. ఒక్కొక్క 
దేశాన్ని వెదికి చూస్తే, (ప్రపంచంలో సహనశీలి హిందువును, “మెతక 
హిందువు” ను పోలిన మరొకడు ఏ జాతిలోనూ లేడు. “మెతక హిందువు” 
ఆనే మాటను అప్పుడప్పుడు, తృణీకార సూచకంగా వాడుతుంటారు. కాని 
తృణీకార సూచకంగా (ప్రయోగించే ఏదైనా శబ్దం మహత్తరమైన ఆర్డాన్ని 
స్ఫురించేదుంటు “మెతక హిందువు” అనేదే ఆ శబ్దం. ప్రపంచంలో ఇతరత్రా 


సభ్యతలు జన్మించాయి. అప్పుడూ, ఇప్పుడూ, బలవంత చ బున సమాజాలలో, 
బల హీన జాతులలో కూడా అపూర్వమైన భావాలు ఎనో a ఉదయించాయి. 
అప్పుడూ ఇప్పుడూ అద్భుత మైన, భావాలు ఒక జాతీ నుండి మరొకజాతికి 
సంక్రమిస్తూ వస్తున్నాయి. పురోగమిస్తున్న జాతీయ లహకులు, మహత్తర 
సత్వాలు, ba బీజాలకు వివిధ దేశాలకు పంచబడుతున్నాయి. కాని 

లారా! ఒక విషయాన్ని విస్మరించకండి. ఈ జరిగిన డంతా యుద్ధభేరీల 
వంత యుద్ధ సన్నద్దులైన సైనికుల వెంట ప్రయాణించినవే, ప్రతి 
భావమూ రక్త ప్రవాహంలో శ తడిసి (ప్రసరించాల్సి వచ్చింది. ప్రతి భావమూ 
లక్షలాది తోటి మానవుల రక్తపు మడుగులను దాటి వ్యాపించాల్సి వచ్చింది. 
ప్రతి భావము లక్షలాది ప్రజల ఆక్రందనలతో, అనాధల ఆర్తనాదాలతో- భర్తల 
కోల్పోయిన ప్రీలి కన్పీటి ధారలతో తడిసి రావలసి వచ్చింది. మిగతా 
జాతులు - ముఖ్యంగా ప్రచార మొనరించింది ఈ విధంగానే. కాని వేల 
సంవత్సరాలుగా భారతదేశం శాంతిగా జీవిస్తున్నది. గ్రీకు అవేది ఏర్పడకముందే 
రోమువము గురించిన మాట వివపడకముందే, నేటి యూరోపీయుల పీతరులు 
అడవుల్లో వివసిస్తూ, శరీరాన్ని రంగులలో పులుముకుంటూండిన రోజుల్లోనే 
ఈ దేశంలో కర్మమయ జీవనం అంకురించింది. ఇంకా పూర్వమే, చరిత్రకు 
గుర్తులేని వాట, పరంపర ఆశహన ప్రావీన కాలఖండాొన్ని చూడసాహసించి 
నాట్య ఆనాటి నుండి నేటి వరకు - ఒక భావన వెంట మరో భావన 
ఇక్కడినుండి బైటికి. వడచాయి. ఇవన్నీ ప్రాచీనుల ఆశీ స్పులతో, శాంతిని 
ఆవధరించుకొని ఈ భావనలు ముందుకు సాగాయి. ప్రపంచ దేశాలలో 
దురాక్రమణ అంటూ ఎరుగవి దేశమంటే ఇదొక్కటే. పరమేశ్వరుని ఆశీస్సులు 
మన శిరస్సున నిరంతరం ఉన్నాయి. కనుకనే మనం జీవిస్తాము. 


ప్రాచీన గురువు 


భౌతిక విజ్ఞానం: 


భారత దేశపు వాస్తవ చరిత్ర త్రవ్వి 
కళలకు కూడా ఈ దేశం ఆదిగురువుగా  బుజువవుతుంది. 


తీసిన రోజున ధర్మావికే గాక, లలిత 


రతరాలకు శాస్త్రుజ్ఞులైన వైద్యులను ప్రసాదించింది. సర్‌ 


25 
విలియం హంటర్‌ చెప్పినట్లు, వివిధ రసాయనాలను కనిపెట్టి ఆధునిక విజ్ఞాన 


శాస్త్రానికి అందించింది, వైకల్యం పొందిన చెవులను, ముక్కులను చక్కదిద్ద 
నేర్పింది. గణితం, బీజగణితం, రేఖాగణితం, జ్యోతిషశాస్త్రం, ఆధునిక విజ్ఞాన 
శాస్త్రం సాధించిన విజయాలు, మిశ్రమ గణితం - ఇవన్నీ భారత దేశములో 
ఉద్గమించినవే. ఆధునిక సభ్యతకు కేంద్రమైన “పది సంఖ్యలను కనుగొన్నది 
భారతదేశమే. వాస్తవంగా అవన్నీ సంస్కృత శబ్దాల” 


న్యూటను జన్మించడానికి వేలయేండ్ల పూర్వమే భారతదేశానికి గురుత్వాక 
రణ శక్తి తెలుసు. 


వేదాంతం: 


వేదాంతంలో నేటికీ మిగితా జాతుల కంటే మనం మిన్నగానే ఉన్నాము. 
ప్రఖ్యాతుడైన జర్మన్‌ తత్వవేత్త స్కాపెన్‌ హవర్‌ ఈ విషయాన్ని అంగీక 
రించాడు. సంగీతంలో ఆరోహణ అవరోహణలు, సప్తప్వరాలు, (శ్రుతిలయలు 
క్రీస్తుపూర్వం 350 నాటికే మనకు తెలుసు. భాషా శాస్త్రంలో పంప కలౌన్ని 
మిగతా యూరోపీయ భాషలకు తల్లి అని సర్వత్రా అంగీకరిస్తూనే ఉన్నారు. 
అవన్నీ సంస్కృతం నుంచి ఏర్పడిన 'అపభ్రంశభాషలే. 


(పపంచ సాహిత్యంలో మన ఇతి హాస పురాణ నాటకాలు మిగతా భాషా 
సాహిత్యం కంటే ఉన్నతమైనదే. మన కాళిదాసు శకుంతలను ప్రశంసిస్తూ 
కుప్తంగా జర్మన్‌ మహాకవి! ఇక్కడ “స్వర్గ - మర్త్యములు” పంగమించాయని 
క్రీర్తి ంచాడు. ఈనొపు కధలు పురాతన సంస్క తో (గంధంలోంచి సం చయించి 
భారతదేశమే ప్రపంచానికి అందించింది. అరేబియన్‌ రాత్రుల కధలమ, మరి 
సిండ్రిల్లా కధను, బీవ్‌ స్టాక్స్‌ గాధను ఈ దేశమే (ప్రపంచానికిచ్చింది. పరిశ్ర 
మలలో ప్రత్తినీ, రంగులను కనుగొన్నది దేశమే. వివిధాభరణాల విర్మాణంలో 
ఈ దేశం దక్షురాలు. శర్కర, అనే పదానికి, శర్కరకూ ఉత్పత్తి స్థానం 

[IY అన దు 
భారతమే. చివరకు చదరంగం, చీట్లపేక, జూదం కనుగొన్న దేశం ఇదే. భారత 
వైభవోన్నతికి ఆకర్షితులైన యూరోపీయ క్షుదార్తులకు, అమెరికాను కనుగొనే 
పరోక్షమైన అవకాశం కల్పించింది కూడా ఈ దేశమే. 


ఇంత చేసిన భారతానికి ఈ (ప్రపంచం తిరిగి ఇచ్చిన దేమిటి? కువిమర్శ 


26 
- శాపం - ద్వేషం. (ప్రపంచమామె సంతాన రక్తంలో విషాన్ని రంగరించింది. 


దినిని దర్శిద దేశంగా చేపింది. అది చాలక, మిగతా మతాల శిధిలాల పై 
మాత్రమే వ్యాపించగల మతాన్ని బోధిస్తూ, మండుతూన్న గాయం మీద కారం 
ల్తుతున్నది. అయినా భారత దేశం భయపడదు. ఏ దేశాన్నీ దయదలచమని 
బిచ్చమెత్తదు. గెలుపు కొరకు పోరాడలేక పోవడమే మన దోషం. కాని సత్యం 
చిరంతనమని మనం విశ్వపిస్తాం. ప్రపంచాన్ని భారతదేశం ఆశీర్వదిస్తుంది. ఇదే 
ప్రపంచానికి మన సందేశం. తనకు కీడు జరిగినా, మంచినే ప్రపంచానికి 
పంచుతున్నది. ఆలా భారతదేశంలో జన్మించిన ఒక ఉదాత్త భావాన్ని 
ఆచరించి చూపుతున్నది. శాంతము, మంచితనము, ఓర్మి, నాధుత్వము చివరికి 
గెలుస్తాయి. ఇదే భారత సందేశము. లేనిచో, ఒకనాడు ప్రపంచాన్ని శాసించిన 
గ్రీకులేరి? అంతరించారు. తవ పద ఘట్టనంతో ప్రపంచాన్ని కంకి పిపచేసీన 
రోమనులేరి? యాభై ఏండ్లలో అట్లాంటిక్‌ మండి ఫసిఫిక్‌ మహాసముద్రం వరకు 
తమ ర్వుండా వెగరవేసిన ఆ అరబ్బులేరీ? లక్షలాది మనుజులను క్రూరంగా 
పంహరించిన ఆస్వానియార్జులు ఏరీ? ఆ జాతులన్నీ దాదాపు నశించాయి. 
కావి భారత మాత సంతావం యొక్కశీలం సార్హకమైనది. దయార్హు పైన జాతి 
ఎన్నడూ నశించదు, ఆమె తన విజయ ముహూర్తాన్ని దర్శించి తీరుతుంది. 


ఒకదానివెంట మరొకటిగా అనేక జాతులు ప్రపంచరంగస్థలంలో అవతరించి, 
క్షణకాలం, తమ పాత్రలను నిర్వహించి, కాల ప్రవాహంలో కనీసం చిరునామా 
లేకుండా స్మృతిశేషం వదలకుండా అంతరించగా, మనమో-వేటికీ 
జీవనాన్ని కొనసాగిస్తున్నాము. ఉత్తమ సామర్హ్యం గలవాడే జీవించి ఉంటాడని 
ఎన్నో క్రొత్త క్రొత్త సిద్దాంతాలను వల్లెవేస్తూ కండబలావికే చివరకు మిగలడానికి 
వీలుంటుందని అంటారు. అదే నిజమైతే అలనాటి దుందుడుకు జాతులలో 
స్త ఒక్కటైవా వైభవోన్నతంగా జీవించి ఉండాల్సింది. అలాగే మనం బలహీన 
బొందువులం - ప్రపంచంలో కవీసం ఒక జాతిని, ఒక్క తెగను గిల్వని దేశం 
పూర్తిగా నశించి ఉండాల్సింది. కాని ముప్పది కోట్ల మందిమి నేడింకా మిగిలి 
సజీవంగా ఉన్నాము. (ఒక ఆంగ్రయువతి “హి హిందువులు సాధించిదేమిటి? కనీసం 
మరొక్క దేశాన్నెవా గెలవలేదు ఆని ప్రశ్నించింది.) కావి భారత శక్తి సర్వస్వం 
కించలేదు. శర్‌రం ద చెందలేదు. ఆది ఆసత్యం. ఇంకా అపారమైన 


'యమాసన్న మైనప్పుడు, ఆవసరమేర్పడ్డప్పుడు, మహా 


(ప్రవాహంగా ఉప్పొంగి (ప్రపంచాన్ని ఉ ప్పెనలా ముంచెత్తుతుంది.” | 

ఒకనాడు గ్రీకు సైన్యాల అడుగుల సవ్వడికి (ప్రపంచం కం పించింది. నేడు 
ఆ '్రావీన గ్రీకు డేశం అంతరించింది. ప్రపంచపటంలో గుర్తు లేకుండా 
పోయింది. కనీసం కధలుగా చెప్పుకోడానికైనా మిగలలేదు. ఒకనాడు 
ప్రపంచంలో చెప్పుకోతగ్గ ప్రతి క్షేతాని రోమన్‌ ! గరుడ చిహ్నం తన (ప్రభావంతో 
ముద్రించింది. ప్రతిచోట రోమనుల కీర్తిరుచి చూపడం జరిగింది. మానవాళి 
తలొగ్గి వారి శక్తికి మోకరిల్లింది. రోము పేరు వినబడితేవే ప్రపంచం 
కంపించేది. కాని వేడు కాపిటోలైను పర్వతం ఒక కిధుల రాసి. పీజరు 
చక్రవర్తి కూర్చున్న సింహాసన స్థానంలో సాలీడు గూళ్ళు అల్లుకుంటున్నాయి. 
అలాగే మహా వెభవాలు వెలయించి, ఆలా క్షణం కన్పించి మాయమైన దేశాలు, 
కొన్ని ఘడియలు అమోఘంగా, హి ఆధిపత్యాన్ని |క పదర్శించి, మహా 
(క్రూరంగా జీవించి, నేటి అలలుగా అంతరించి పోయిన కే ఉన్నవి. ఈ 
దేశాలు మానవాళి ఎదలపై ఏమైనా ప్రభావాన్ని ముద్రించినవా? కాని మనం 
నేటికీ జీవించే ఉన్నాము. మను చక్రవర్తి తిరిగి ఈ నాడు మన మధ్యన 
జన్మిస్తే ఆయన ఏదో పరాయి దేశంలో పుట్టినానని భావించడు. చేలకొలది 
సంవత్సరాలలో పరిణామ (క్రమంలో తమకు తాము సంతరించుకొన్న అవే 
న్యాయాలు, శతాబ్దాల అనుభవ పరిణామంగా ఆవిష్కురించుకుని శాశ్వతంగా 
భాసించే అవే ఆచారాలు, కాలం గడిచినా క్‌ "ద్దె, దెబ్బ పై దిబ్బ పడుతూన్న 
కొద్ది, ఇంకారాటు దేరి సహిస్తూ భరిస్తూ, మరింత శక్తిమంతంగా మరింత 
నిలకడగా ఫ్రరంగా వెలుగొందుతున్నాయి. వీటనన్నింటికి కేంద్రీభూతంగా 
జాతీయ జీవన ఉద్గమ స్థలంగా ఈనాటికీ అదే రక్తం ఈ దేశపు గుండెల్లో 
(ప్రవహిస్తున్నది. ప్రపంచానుభవంతో నేను చెప్పేదిదే. 


అవసరమైన జాతి: 


క క్లో 


బారత జాతిని చంపగలగడం అసంభవం. తమ ఆధ్యాత్మ భావాన్ని విడనాడ 
నంతకాలం, పువాదిలో ఆ స్ఫూర్తి ఉన్నంతకాలం, ఈజాతి ఆలా అజరామరంగా 
జీవించే ఉంటుంది. బికారులైనా, పేదలై దారిద్ర్య మమభవిస్తున్నా, చుట్టూ 
దుమ్ము ధూళి శాశ్వతంగా అలముకొన్నాసరే, తాము మహర్లుల సంతానమవే 
భావనను వారు మరచిపోరాదు. పశ్చిమ దేశాలలో, బజారులో నివసించే 


28 
సామాన్యుడు కూడా తన పూర్వ సంబంధాన్ని ఏదో ఒక మధ్య యుగాల 


దోపిడీ దొరతో కలుపుకుంటాడు. ఆది అతని పరంపర. అలాగే మన దేశంలో 
సింహాసనాన్ని అధిష్టించిన చక్రవర్తి యైనా తన వంశ సంబంధాన్ని అడవిలో 
జీవించి, చెట్టు బెరడులనే వప్రాలుగా ధరించి, కందమూలాలు భుజిస్తూ పరమే 
శ్వరుని సాంగళ్యములో జీవించిన ఒక భిక్షుక - సన్యా సీకో కలుపుకుంటాడు. 
ఆ వంశ పరంపరే మనం కోరుకునేది. ఆ పునీత భావాలు ఆలా పరమోత్తంగా 
గౌరవింప బడుతూన్నంతకాలం భారతదేశానికి చావులేదు. 


భారతదేశం మరణించ వలెవా?ి అలా జరిగితే (పష పపంచంలో ఆధ్యాత్మ 
భావం నశిస్తుంది. సంపూర్ణ శీలం నశిస్తుంది. ధర్మం పట్ల ఉండవలసిన మధు 
పహూదయ స్పుందిన నశిస్తుంది, ఆదర్శ గరిమే నశిస్తుంది. ఆ స్థానంలో స 
sae డేదరలుగా, కామ ర ద్యందం రాజ్యమేలుతుంది. “దానికి ధన 
మాచార్యుడు, మోపము బలిమి, పోటీ పూజలు, మానవాత్మ బలిపశువు: అలా 
ఎన్నడూ జరుగరాడు. [క్రియా శక్తికన్నా సహనశక్తి అపరిమితంగా శ్రేష్టమైనది, 
ద్వేష శక్తి కన్నా, |సేమశక్తికి అపరిమితమైన సామర్థ ఫం ఉంటుంది. 


నేను పశ్చిమ దేశాలకు. వెళ్ళాను. ఎన్నో భూముల్లో, ఎన్నో జాతుల మధ్య 
పయనించాను. ప్రతి దేశంలో, ప్రతి జాతికీ ఒక (ప్రధానమైన జాతీయ 
ఆదర్శం ఉన్నట్టు నాకు కన్పించింది. అలా ఒక ప్రధాన ఆదర్శం వారి జాతీయ 
జీవిత మంతటా మ హిస్తూంటుంది. అదే ఆయా జాతులకు వెన్నెముక 

ది. రాజకీయాలు, సైనికశక్తి, వాణిజ్యపాటవం, యంత్రాంగ విజ్ఞానం, 
ఇవేవీ aes అకట చెన్నెముకగా నిలువలేవు. ధర్మ మొక్కే 
మనకున్నది. ఉండాల్సింది. ఆధ్యాత్మమే భారతదేశంలో మొదటి నుండీ 
విరాజిల్లుతూన్న అధిష్టానం, 

విరాట్‌ను ఆరాధించండి 


వడలిపోతున్న ఫలం - చిగురిస్తున్న వృక్షం: 


ధర్మ భూమి. ఈ దేశం దిగజారిన మాట నిజమే. కాని 
తప్పక తిరిగి లేచి విల్చంటుంది. ఆ జాగృత మనో నిశ్చయం ప్రపంచాన్ని 


శ్చర్యపరుస్తుంది. అరుపులు, రంకెలు విన్పించక పోవుగాక, ఆది తిరిగి 
కనగా చేయకతప్పదు. 


29 

ఆర్యభూమిలో భారతదేశం అవనతంగా ఎందుకుండాలి? చాతుర్యం 

తక్కువ అవడం వల్లనా? భారతదేశపు కళాకౌశలాలలను, గణితాన్ని, 

తత్వశాస్తాన్ని చూచి కూడా ఆమాట అనగలవా? తననావేశించిన మాయను 

తొలగించుకొని, దీర న్నిదను విడిచి మేల్కొని, వివిధ జాతులలో తన సముచిత 
స్థానాన్ని పొందడమే నేటి అవసరం. 


ఇచ్చి పుచ్చుకోడమే న్యాయం. భారతదేశం మళ్ళీ లేచి నిలబడాలంకే, 
తన సర్వ సంపదలను వెలికి తీసి ప్రపంచదేశాలలో వెదజల్లి, ఇతర దేశాలు 
తన కిచ్చే వాటికి స్వీకరించడానికి పిద్ధమై ఉండాలి. 


విస్తరించడం జీవనం - సంకోచం మరణం. (పేమ జీవనం - ద్వేషం 
మరణం. మన ఇతర జాతులను ద్వేషించ నారంభించిన వాటినుండే న్రీ ణించ 
నారంభించాము. తిరిగి మనం విజృంభించకపోతే మన మరణాన్ని ఎవరూ 
ఆపలేరు: 


క్రీణదశ, పతనదశ ఈదేశం చవి చూచింది. కాని వాటిని చేను పెద్దగా 
పట్టించుకోను. వాటిని గురించి మనకు తెలుసు. అలాంటి దశలు 
అవసరమేమో. ఒక పెద్ద చెట్టున పండు పండి వేలరాలుతుంది. అది 
జీర్ణించి చిదికి పోతుంది. ఆ చిదికిన పండులోంచి భవిష్య వృక్షపు (వేళ్ళు, 
మొలుస్తాయి. అలా పుట్టిన నూతన వృక్షం ఇతోధికంగా మహాశక్తివంతమైనది 
కావచ్చు. మనం గడిపిన క్షీణ దశ బహుశ అందుకే అవసరం. ఈ క్రీణదశ 
లోంచి భవిష్యభారతం ఉద్భవిస్తున్నది, లేచిగుళ్ళు వస్తున్నవి. లేత ఆకులు 
కన్విస్తున్నవి. అమిత శక్తి వంతమైన, బ్రహ్మాండమైన, “ఊర్హ గ్రమూలి వృక్షం 
అప్పుడే ఉద్గమిస్తూ కన్పిస్తున్నది. 


సుదీర్ణ రాత్రి గతిస్తున్నది: 


ఆ దర్హరాత్రి గతిస్తున్నట్లు అనిపిస్తున్నది. ఆచేదు బాధలు ఎట్టకేలకు 
ఇ అటి క్‌ al | త్త 
తొలగి పోతున్నట్టు కన్పిస్తున్నది. మృగప్రాయమైన శరీరం తిరిగి మేలుకొంటు 
న్నట్టున్నది. చరిత్ర, పరంపర లేవీ తొంగి చూడలేని ప్రాచీన దైన్యదశలోంచి 
ఒక సందేశం వినిపిస్తున్నది. హిమాలయ సానువుల ఒక్కొక్క శిఖరంలోంచి 
ధ్వనిస్తున్నట్టు జ్ఞాన, (ప్రేమ, కర్మల సందేశాన్ని మన భారతి వినిపిస్తున్నది. 


మృదువుగా, దృఢంగా, విస్పందేహ పామర్హ్యముతోను క్రమంగా స్ఫుటతరమై 
ఒక మహాధ్వని వినిపిస్తున్నది. అడుగో నిద్రావస్థితుడు జాగృతుడవుతున్నాడు. 
హీమాలయాల నుంచి వీచిన గాలి తెమ్మెరలా, చచ్చుపడిన ఎముకలలో, 
కండలలో ప్రాణం నింపుతున్నది. సోమరితనం తొలగిపోతున్నది. మన ఈ 
మాతృభూమి, నిద్రనుంచి మేల్కొంటున్నదనే వాస్తవాన్ని కేవలం అంధులు 
మాత్రమే గుర్తించలేరు. భ్రష్టబుద్దులు గుర్తించరు. ఇక ఆమె నెవ్వరూ 
నిరోధించలేరు. ఆమె తిరిగి విద్రించదు. ఆ విశాల వ్యక్తిత్వం తన కాళ్ళలేచి 
విల్చుంటున్నది. కనుక ఇక ఏ బాహ్యశక్తీ ఆమె ప్రగతిని నిరోధించ జాలదు. 


త్యాగం! అంతరిస్తున్న జాతులకు ప్రపంచంలోని క్రార్యానికిి దుర్మార్గ 
ప్రవృత్తికీ ఒకతుది హెచ్చరికలా భారతదేశం ప్రపాదిస్తున్న ఏకైకమైన అమృత 
సిద్దాంతం - త్యాగం! ఓ హిందువులారా! ఆపతాకను మీ పట్టునుండి 


భారత జాతి తిరిగి మేలుకొంటుంది. కాని మాంసల శక్తితో కాదు. 
ఆత్మ శక్తితో మేల్కొంటుంది. వివాశ పతాకల నెగురవేస్తూకాదు. సన్యాసి 
ధరించిన దుస్తులకు పంకేతాలైన శాంతి య సంపదల శక్తితో కాదు, 
బిక్షా ప్మాత్రకున్న పంబలంతో మేము “బలహీనులం” అని ఉచ్చరించకండి. ఆత్మ 
పరపమ సామర్థ్యశీలి అని గుర్తించండి. ' 


వేడు బ్రహ్మాండమైన దృఢ సంకల్పులు కావాలి; 
వేడు మనకు, విశ్వ గర్భాన్ని, చీల్చుకొవి వింతలను రహస్యాలను వెలికి 
తీయగలవారు, సముద్రగర్భావికి చేరవలసి వచ్చినా, మరణాన్ని ముఖాముఖి 


ఎదిరించ వలసి వచ్చినా చలించని ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల 
బ్రహ్మాండమైన దృఢ సంకల్ప శీలురు కావాలి. 


రులారా! మనం కష్టించి పనిచేద్దాం. ఇది మిద్రించవలసిన సమయం 
కాదు. భారత ey మన పని మీదనే alias పై ఆ 

లేపండి, మేల్‌ లా, ల్పండి - ఈ మన మ మువ్నెన్నడూ 
వైభవో జ్యులంగా ౯ పునర్జాగృతంగా, శాశ్వతత్వ సింహాసనం మీద 


మనకు కావలసినది కేవలం చిత్తశుద్ధి. అదెలా లభించడం? సు 
“విరాట్‌” ను, మన చుట్టు విస్తరించిన సర్వస్వాన్ని ఆరాధించండి. ంrs5hip’ 
అనే దొక్కరే సంస్క తం లోని “ఆరాధన” శబ్దానికి సరిగా అర్థాన్ని 
స్ఫురింపచేస్తుంది. ఈ మానవులు - ఈ జంతువులు ఇవన్నీ మన దేవతలు. 
మొదట మనం మన దేశ సోదరులను ఆరాధించాలి. పరస్పరం అసూయ 
లేకుండా, పరస్సరం కల హించుకోకుండా, వీరిని మనం ఆరాధించాలి. 


మేల్కొన్న ఈశ్వరుడు: 


ఇదే వచ్చేయాఖై ఏండ్ల వరకు, మన మాతృభూమి, మనకు అందించే దివ్య 
సందేశం. మిగతా వ్యర్థ ర దేవతల నందరినీ మీ మెదళ్ళలోంచి తొలగించండి. 
ఇదొక్కటే మన దైవం - సర్వత్రా వ్యాషించిన బాహువులతో, సర్వత్రా వ్యాపించిన 
చరణాలలో, సర్వత్రా వ్యాపించిన. చెవులతో - అంతటా నిండియున్న మన 
జాగృత సమాజం - మన దైవం. మన నలువైపుల నున్న ఈ “విరాడ్డైవాన్ని" 
విడిచి ఏ వృధాదేవుణ్ణి ఆరాధిస్తావు? ఈ దైవాన్ని ఆరాధిస్తే, గతా 
దేవతలనందరినీ ఆరాధించిన ప్లే. 


ఓనా దేశవాసులారా! నా మిత్రులారా! ఈ మన ఈ జాతి కాక అవేక 
కోట్లాది జీవులను, జీవన జలధిని తరింప చేస్తున్నది. గతంలో అవేకవేల 
శతాబ్దాలు అలా ఆవరి గట్టుకు, ధన్య జీవన తీరాలకు, తన ద్యారా క కోట్లాది 
(పజలను చేరుస్తూనే వచ్చింది. కాని నేడు ఆనౌక కొద్దిగా దెబ్బతిన్నది. ఒక చిన్న 
రంధ్రమేర్సడింది. అందుకని దానిని దూషిస్తావా? ప్రపంచంలో అవితరమైన 
మహత్తును సాధించిన ఈ భూమిని శాపనార్థాలు పెడతావా? ఈ జాతీయ 
నౌకకు రంధ్ర మేర్పడితే ఈ సమాజ సంతానమైన మనం. కలిసి పురోగమిద్దాం. 
ఆ రంధ్రాలను పూడుద్దాం. మన గుండెనెత్తురు పిండైనా సరే. సంతోషంతో 
ఆ గండిని నింపుదాం. 


వేను భవిష్యత్తుకొరకు అర్రులు చాచను. అలా చూడాలని నాకెపుడూ 
లేదు. నిండు జీవనంలా నేడు ఒక భవిష్య దృశ్యాన్ని దర్శిస్తున్నాన. మన 
సనాతన భారతమాత తిరిగి మేల్కొన్నది. ఆమె తన పునర్జాగ్భత సింహాసనం 
మీద విరాజిల్లుతున్నది. ఆమె వైభవం ఇతోధికంగా ప్రకాశిస్తున్నది. శాంతి, 
అభయాలతో ఆమె యశస్సును ప్రపంచానికి చాటండి. 


ఓ భారతీ! కేవలం ఇతరుల (ప్రతిధ్వవిగా, ఇతరుల ఆల్వ్పమైన ఆనుకరణంతో, 
ఇతరులపై ఆధారపడి ఈ బానిస దౌర్పల్యంతో, ఈ ఆసహ్యపు తిరస్కార 
పాత్రమైన 'క్రూరబుద్ధితో, ఈ లక్ష ణాలతో వైభవోత్తుంగ శిఖరాలను, సభ్య 
శృంగారాలను చేరగలవా? ధైర్య కీలురూ, వీరులూ, పొందగల స్వాతంత్ర్యాన్ని 
ఈ అవమానకరమైన పిరికి తనంతో సాధించగలవా? ఓ భారతీ! నీ ఆదర్శం, 
సీత, పొవిత్రి, దమయంతి, అనే వాస్తవాన్ని మరవకు. నీవు ఆరాధించేది 
తాపపోత్తముడైన, ఉమాధవుడైన - సర్వపంగ పరిత్యాగియైన శంకరుళ్లి. సీ 
వివాహము, నీ సంపదా, నీ జీవనము కామ కేళికి కాదు. నీ స్వీయానుభవానికి 
కాదు. నీ జన్మ, ఆ తల్లి వేదిక మీద సమర్సింపబడటానికి లభించిందనే మాట 
విస్మరించకు. ఆ జనజ్ఞనిని స్వరూప ప్రతిబింబమే ఈ నీ సమాజవ్యవప్ట అనే 
మాట మరువకు. (క్రింది తరగతులు, మూఢులు, పేదలు, విద్యా విహీనులు, 
చర్మకారులు, సమ్మార్షకులు, నీ రక్తాన్ని పంచుకొని, సీ కండలో కండగా 
పుట్టిన పోదరులే, ఓయీ ధైర్యశాలీ! దృఢంగా నిల్చో ధైర్యాన్ని పుంచుకో! 
భారతీయుకైనందుకు గర్వించు “నేను భారతీయుడను. ప్రతి భారతీయుడు 
వా సోదరుడే” నని ఉద్దోషించు. మూఢ భారతీయుడు, పేదవాడు, దిక్కు 
లేని భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, పాకీ భారతీయుడు ఇక్కడి 
ప్రతివాడూ నా సోదరులే అని ఎలుగెత్తి. చాటు. నీవు కూడా పీలికలు 
ధరించిన వాడివైనా, నీ ఉదాత్త కంఠంతో, ప్రతి భారతీయుడు నా సోదరుడు. 
నా జీవితము భారతీయము.. భారతీయ దేవీ దేవతలు నాకు ఆరాధ్యులు, 
భారతదేశం నా శైశవ డోలి, నా యౌవ్వన విలాసపుష్పోద్యానం, నా వృద్దాప్యపు 
పవిత్రస్వర్గం, పుణ్యస్థలి కాశి వా భారతదేశం” అని (ప్రపంచానికి చాటిచెప్పు. 
“భారతదేశపు మట్టి నా పరమోన్నత స్వర్గమని భారతి సంక్షేమమే నా 
పం'క్లేమమని ప్రకటించు. అహర్నిశలు “ఓ గౌరీ పరమేశ్వరా! ఓ జగజ్జననీ! 
నాలో పౌరుషాన్ని నింపండి. నాలోని కాపురుషత్వాన్ని తొలగించండి. నన్ను 
పురుషార్థినిగా దీవించండి” ఆని పదే పదే స్మరిస్తూ, ప్రార్థించు. 


జాగృత భార తీ! మరొక్కపారి మేలుకో! 


ఆది మృత్యువు కాదు. పునర్నవజీవనాన్ని స్వాగతించడానికి, నిమీలిత 


33 
కమల నయనాలలో, సాహసోహల స్వప్నాలు కనడానికి ఉపకరించే, నిద్ర 


మాత్రమే. ఓ సత్యమా! అక్ష్ర ప్రపంచం నీపై ఎదురు చూస్తున్నది! నీకు 
మరణం లేదు. 


నీ పయనాన్ని తిరిగి సాగించు. 


ఓయి ప్రబోధకా! దారి ప్రక్కన అణగి పడిఉన్న రజః కణపు విశ్రాంతికి 
కూడా భంగం వాటిల్ల నంతటి బా లేని అడుగులతో - కానీ స్ఫుటంగా, 
ప్టిరంగా; అభయపూర్ణంగా, ధైర్యంతో స్వేచ్చగా - ముందుకు సాగు, ల 
కదలించే నీ కంఠాన్ని వినిపించు - 


వలల 


విశ్వధర్మము - హిందూ స హష్టుత 


యా 


ను 
“విశ్వ సౌభాతృత్యాన్ని గురించి, దానినే ప్రత్యేకించి పక సమాజాల 
గురించి మనం వింటుంటాము. వాకో పొత కథ జ్ఞాపకం వస్తోంది. 
దత్తడే లో పారాయి త్రాగడం చెడుగా భావిస్తారు. ఓ ఇద్దరు పోదరులు ఓ 
ఆ కా పారాయి త్రాగుదామని మోజుపడ్డారు. వారికి పక్కగదిలోవే 
వారి చిన్నాన్నగారు పడుకున్నారు. ఆయనేమో గట్టి ఆచారపరుడు. కనుక 
(త్రాగడానికి ముందు వారిద్దరూ ఒకరికొకరు ఇలా కూడబలుక్కున్నారు. 
“మనం చాలా నిశ్శబ్దంగా ఉండాలి సుమా! లేకపోతే చిన్నాన్నగారు లేస్తారు” 
అని. ఇక త్రాగుతూ కూడా ఇవే మాటలు మళ్ళీ మళ్ళీ అంటూ 


అల్లరి పెరిగిపోయి చిన్నాన్నగారు లేవనేలేచారు. నేరుగా 
గదిలోకి వచ్చి జరుగుతున్నదంతా చూశారు. ఇప్పుడు మనమూ యిలాగే, ఈ 
(తాగుబోతులవలెవే విశ్వ సౌభ్రాతృత్వం అంటూ కేకలు వేస్తు న్నాం!..... » 


వివేకానంద సంపూర్ణ (గ్రంథావళి 11 వుట 379-380 


ఇక మీరు “విశ్వ సౌభ్రాతృత్వం! అన్నచోట “*లౌకికవాదము” (సెక్యులరిజం) 
అన్నమాట చేర్చితే, ఆది సరిగా ఈనాటి భారత రాజకీయరంగం లోనికే 
మిమ్మల్ని దించుతుంది.. వంద సంవత్సరాల క్రితం పూజ్య స్వామీజీ ఆ 
మాటకు పొందివ ప్పందనే నేటికీ సరిపోలి వుండడం ఎవరైనా గమనించవచ్చు. 

క్వవాణీలా అది సరిపోలిందనవచ్చు. అయితే అసలైన సౌభ్రాతృత్వము, 
సహనము, సమరసత, సహజీవనము- వీటి మూల విలువలను, ప్రపంచ చరిత్ర 
చాటిచెప్పిన వాటి నిజమైన రక్షకులను తెలుసుకోవాలంకే ఈ పుస్తకంలోని 
స్వామివారి భావాలు ఎంతో దోహదం చేయగలవని భావిస్తు విస్తున్నాము. అదే 


ఆశయంల్‌* P= చిన్న సంకలనాన్ని మీ ముందుంచుతున్నాము. 


వేదాంతము విశధర్మము 


వేదాంతము సూత్రాల పై ప ఆధారపడింది 


ప్ర పపంచంలోని ప్రతి మతస్టు తమ మతానికి త ఏవేవో విచిత్రమైన 
గొప్పలు చెప్పుకోవడం నేను తరచుగా వింటున్నాను. ఒక నా మంచి మిత్రుడు. 
డాక్‌ బారోస్‌.* ఇటీవలే (కె (నైస్తవ మతమొక్కకే విశ్వనుతమని బల్లగుద్ది చెప్పడం. 
మీరు వినే ఉంటారు. :ఇదే. విషయాన్ని ఒకింత మీ ముందుంచుతాను... 
అంతేగాక 'వేదాంతము, వేదాంత మొక్కటే విశ్వమాన ధర్మం కాగలదని, మతే 
మతమూ అందుకు 'సరితూగలేదన్న నా నిశ్చితాభిప్రాయానికి తగు కారణాలను 


కూడా వివరిస్తాను. "మేము తప రాక చ్‌ ge) రవ కహ? 


జరిగింది. అలాంటి nS సగానికి సగం ఎవరూ. అంతగా గా మమ్ముడం 
లేదు. ఇక మిగిలిన సగం తీవ్రమైన సందేహాలకు లోవైనాయి. ' 

మనది తప్ప ప్రపంచంలోని మహా మహా మతాలన్నీ అలా క ారిత్రి 
వ్యక్తుల జీవితాలు ఆధారంగా. .నిర్మాణమైనాయి. మవది అలా. కాదు. 
మన ధర్మం. సూత్రాల పై ఆధారపడింది వేదాలకు సృష్టికర్త ఫలానా. అని 
ఏ ప్రీనిగాని, పురుషుడిని గాని సూచించలేము. అవి సుక సూత్రాలకు 


కాగాలోవి మొదటి. (ప్రెస్టిపేరియన్‌ చర్చి యొక్క హై రెవరెండ్‌ జాన్‌ హెన్రీజారోప్‌ 
1893లో జరిగిన ప్రపంచ మత మహాపభ యొక్క ప్రధాన కార్యపమితికి 


పసు అక్కడక్కడ కొందరు 
బడతాయి. కేవలం షేర్లు మాత్రమే. వారెవరో, 

తెలియదు ష్‌. చాలామంది న. 
యు అయితె ఈ బుషులెనరూ హ్‌: పేరు ప్రఖ్యాతులు 
చలేదు. ఆసలు వాటి విషయమే పట్టించుకోలేదు. వారు సూత్రాలను 
బోధించారు. అంతే ఆ సూత్రాలకు తమను తామే స్వయంగా జీవిత 
పతిరూపొలుగా ౪ మలచుకొన్నారు. ఆవ్యక్తు డైన పరమేశ్వరుడు న్యక్తరూపాన్ని 
హ్‌ ధరించినక్లే మన ధర్మం కూడా వరాలకు ఆతెతమే అయినపి 
సూత్రాలే ఆధారంగా నిర్మితమైనప్పటికీ వ్యక్తీకరణకూ అనంతమైన అవకాశాన్ని 
ప్రసాదిస్తుంది. అందుకే ఈధ ర్శం అనేక అవతారాలను ; (ప్రవక్తలను, బుషి 
నివర్వులను జాతికీ అందించింది. ఇంకా అనంతంగా అందించడానికి 
కొచుకొని ఉంది. 


_ అనంతమైన అవతారాలు 


అవతారాలు అనంతమని భగవద్గీత చెబుతోంది. అలా చెప్పడంలో ఎన్నం'కే 
కా రావడానికి పూర్తి ఆస్కారం కలిగెస్తో ంది. కనుక భారత ధార్మిక చరిత్రలో 
ఎవరో కొందరు వ్యక్తులు కొని, ప్రవక్తలు గాని, hay కొన్ని అవతారాలు గాని 
చరిత్ర సి నిలబడకపోతే, అలా జరిగినంత మాత్రాన మన ధర్మా నికేమీ 
హాని కలుగదు. అప్పటికీ అది ఎప్పటివలె పటిష్పంగావే ఉంటుంది. కారణం 
అది వ్యక్కల ప్రై గొక పూత్రాల పై నిర్మితమైంది. 


ఒకే. వ్యక్తీ చుట్టూరా ప్రపంచ ప్రజలందరినీ కూడగటుకు రావాలని 

క్ర జిం 
(ప్రయత్నించడం కేవలం వృథా ప్రయాస. శాశ్వతమైన, విశ్వజనీనమైన సూత్రాల 
చుట్టూ కూడా వారివి కూడగట్టడం ఆత్యంత (శమతో కూడిన పనే. మహో 


పమ మాననాళి యొక్క అదిక భాగాన్ని ఒకవేళ ఒకే ధర్మ చింతన పరిధిలో 
తేగలిగినొ ఆది సూత్రాల ద్యారావే తప్పు వ్యక్తుల ద్యారా కాదన్నది గుర్తుం 
sa తయ). మన న. me , వ్యక్తి మ. 


గలిగిన అవకాశం నే. ఆందీధచబడింది: నీ hr భక్తి 


37 
ఎవరినైనా నీవు స్వీకరించవచ్చు. అంతేకాదు నీవు ఎన్నుకొన్న ఆ మహాన్యక్తిని 
(ప్రవక్తలలో కెల్ల గొప్ప ప్రవక్రయని, అవతారాలన్నింటిలోనూ పరమ శ్రేష్ట మైన 
అవతారమని నీవు భావించుకొనే శే స్వచ్చ కూడా నీకు యివ్వబడింది. అందువల్ల 
_ జరిగే హాని ఏదీ లేదు. అయితే శాశ్వతమైన సత్య సూత్రాల నేపథ్యంలో వ్‌ 
పరిపూర్ణమైన శ్రద్ధ మాత్రం నెలకొని ఉండాలి. 


ఇక్కడ గమ్మత్తైన ఓ వాస్తవం ఏమంaే వేద ప్రణీతమైన సూత్రాలకు 
ప్రతిరూపాలైనంత మేరకే మన అవతారాల యొక్క శక్తి సామర్థ్యాలు మనకు 
నచ్చుతాయి. శాశ్వత. ధర్మ సూత్రాల ప్రబోధకుడుగా, అత్యుత్తమ వేదాంత 
వ్యాఖ్యాతగా భారతభూమిలో రూపొందిన ఓ అపురూపమైన వ్యక్తి శ్రీకృష్ణుడు. 
అదే అతని మహనీయత. 


అన్ని ఆదర్శాలకు ఆటపట్టు 
అతడిలా అన్నాడు: ॥్స్‌ బయటివ్యక్తి ద్వారానైనా, ఎలాంటి మహాద్భుత 
ఆధ్యాత్మిక శక్తి _ ప్రకటీకృతమైనా, నేనే అట నున్నానని, నా నుండే ఆ 
శక్తి ప్రకటీకరింపబడుతున్నదని తెలుసుకో” ప్రపంచంలోని దేశాలన్నింటిలోనూ 
ప్రకటితమైన అవతారాలన్నింటిని పూజించేందుకు హిందువుకు ఈ వాక్యం 
ద్వారాలను తెరుస్తున్నది. అలా ఏ దేశానికి చెందిన ఏ సాధు సవ్యాసివైనా 
హిందువు ఆరాధించగలడు. అందుకే మనం ఎన్నోసార్లు (శైప్త్రవుల చర్చీలలోకి 
వెళ్ళి, మరెన్నోసార్దు మహమ్మదీయుల మసీదులలోకి వెళ్ళి పూజించాము. అది 
మంచిదే. తప్పేముంది? నేనిదివరకే అన్నాను మనది విశ్వధర్మం అని. సకల 
అంకం ఆకళింపు చేసుకోగల విశాలత దీనికి ఉంది. ప్రపంచంలో ఇప్పటికే 
వున్న సకల మతాల ఆదర్శాలనూ తక్షణం ఈ ధర్మంలో కలుపుకోవడమే 
కాక భు మలో రాబోవు ఆదర్శాలన్నింటివీ అదేవిధంగా ఆకళించుకొనేందుకై 
వేచి ఉండే సహనశీలత వాటిని ఆలింగనం ws రక్మీయత ఈ 
వేదాంత ధర్మం యొక్క అనంత బాహువులో 


ఒకే పద్దతి అందరికీ కూడదు. 
తత్ప్సరిణామంగా- ఒకవైపున ఏ కారణమూ లేకుండా తమంతట తాముగా 
తమవైన పునాదులపై దృఢంగా నిలిచిన వ ప్రా మ. అవి 


సే ఆది యిప్పటికే (ప్రపంచమంతటా విశ్వధర్మంగా వేలుగ్‌ందుతున్నదని 
మేము వొక్కి చెబుతున్నాము. ఒక వ్యక్తి ఆధారంగా నిర్మితమైన ఏ మతమూ 
మానవ జాతులన్నింటికీ ఏకంగా సరిపోయే పద్దతి కాదు. స  ప్వదేశంలో పై 'సెతం 
ఎందరెందరో మహాత్ములున్నారు. ఓ చిన్నపాటి ప పట్టణంలో 

వారి బుద్ది, ఆలోచనల ప్రకారం ఎన్నెన్నో పద్దతులు ఆవలంబిస్తా 

యావత్తూ ఒకే ఒక వ్యక్తివే - మహమ్మదునో, బుద్దుడినో, క్రో న. 
అనుసరించడం ఎలా సాధ్యం? ఆ ఒక్క వ్యక్తి అంగీకారం పైనే సమస్త వైతిక 
వలల ఏ5: ధర్మాల ఆర్యా లక మాదక శా ఆధారాత్‌ వున్నాయా? 
. పమాన సూత్రాల పువాదిపై 


ఆసియాలో ధార్మిక ఆదర్శాలే జాతీయ పమైక్యతమ పము 
- అందువల్ల భారత భవిష్యత్తుకై మొట్టమొదట ధార్మిక. సమైక్యత అత్యంత 
కమెన అంశ మూలవరకూ = దేశవ్యాప్తంగా. ఒకే. 
లే డి వుం డాలి. . ఒకే భత అనడంలో వా ఉద్దళ్యం డు 3 
ముఖం) బౌద్దులు వారంటు ఒకే మతం కాదు. - 


ఆధారాలతో ,ఆ. RDS గా అద్భుతమైన క . a 
' జలోచవయ, జీవనగతులకు అనంతమైన స్వేచ్చ మన ధర్మం అనుమతించింది. . 

నలో - విచారశీలురైన కొందరికైనా ఇది తెలుసు. మవ ధర్మంలోని ఈ. 
"సమాన జీవన పాతాల మనం వెలికి తీయాలి. ఈ దేశపు మూలమూలలా 
నివసించే ఆడ, మగ ఆబాలగోపాలం ఇవి తెలుసుకోవాలి- ఆర్థం చేసుకోవాలి. 
వారి వారి జీవితాలలో వాటిని రంగరించుకోవాలి. . ఇది “మొదటి మెట్టు. 
కనుక దీనిని తప్పక చేపట్టాలి. 


హిందూ సహి స్తుత 


సహవశీల ధరణి భారతమొక్క టే: 
ce దేశాల 


న్నిటిలో భారత్‌ ఒక్కకే సహనశీలతకు, ఆధ్యాత్మికతకు 
మారుపేరుగా విలచింది. అందువల్లే జాతులకు వాటి దేవతలకు మధ్య సంఘ 


39 
ర్షణలు ఇచ్చట రాలేదు. అతి ప్రాచీనకాలంలో సైతం భారత్‌లో - చరిత్రకు 


అందని రోజులలోనే, పరంపర ఇంకా తొంగిచూడని దశలోనే - అలనాటి 
మహర్లులు “ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి” అని ఎలుగెత్తి చాటారు. 
“ఉన్నది అతడొక్కడే. (పొజ్బలు అనేకరకాలుగా అతనిని సంబోధిస్తారు”. 
అవిస్మరణీయమైన ఉద్దోః ఎత వాక్యాలలో, స ఆవిష్క ఛో పాలలో 
ఇది అత్యంత ప్రధానమైనది. 


'ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి” అన్న ఈ ఉదాత్త భావన తరత 
రాలుగా మన జాతీయ జివనంతో కొనసాగుతూ మరింత పరిణతి చెంది, 
పరిపూర్ణతనొంది హిందువులమైన మన జాతీయ అస్మీతతో "పెనవేసుకొని, మన 
రక్తంలో కలిసిపోయి మనతో తాదాత్మ్యం చెందింది. ఈ అద్భుత సత్యమే 
మన నరనరాలలో (ప్రవహిస్తోంది. అందువల్లే మన. ఈ భూమి మత సహనానికి 
మారుపేరుగా భాసిల్లింది. మన ధర్మాన్ని విరసించే లక్ష్యంతో వచ్చిపడిన అనేక 
ఇతర.. మతాలు తమ గుళ్లు గోపురాలను, చర్చిలను కట్టుక్‌ కోగలిగినది ఇచ్చట 
మాత్రమే. ప్ర పపంచమంతా మన నుండి ఈ పరమ సూత్రాన్ని వేర్చుకోడానికే 
కాచుకొని పర లలా ఎంత అసహనం తాండవిస్తోందో మీకు 
తెలుసునా! 

 పరాయిదేశాలకు వెళ్ళి మహమ్మ దీయులనో, ఆవ్యమతస్టులనో మీకోసం 
ఒక దేవాలయం కట్టించి . ఇవ్వమని అడగండి. వారి స్పందన ఎలా ఉంటుందో 
గమనించండి. మీ “మాట వినడం అటుంచి వెంటనే వారు మీ కణతలు 
చిట్లిస్తారు, మీ గుడినీ హా కూడా పాధ్యమైతే ముక్కలు ముక్కలు 
చేసేస్తారు. 

వారపు ఈ తలపుల పత! 
తీరాలలో నా ప్రాణాలే కోల్పోవలపి. వస్తుందేమోనని నాకెన్నోపార్లు అవిపిం 
చింది. మతం కోపం మానవ హత్యలు వారికో లెక్కకాదు. ఈరోజు అంతపని 
వారు చేయడం లేదులే అనుకొన్నా ఆధునిక వాగరికతా (పతీకమైన స 
ప్రపంచం రేపైనా ఆ పని చేయవచ్చు. తన దేశపు ఆంగీకృత మతానికి 
వ్యతిరేకంగా ఒక్కమాట వినిపించినా రు అత్యంత భీకరంగా ఆ 
వ్యక్తీ పట్ల వ్యవహరించి బహిష్కరించగలడు. మన కులాలు, వాటి కట్టుబాట్లను 
గురించి “ఇక్కడైతే వారెంతో బాహాటంగా, ధారాళంగా విమర్శిస్తారు. కాని 
వాలాగా మీరూ పాశ్చాత్యదేశాలకు వెళ్ళి కొంతకాలం ఉంకే, అచ్చటి మహా 


మహా పండితులలో కూడా మత వి షయాల్లో తాము న నమ్మి న సత్యాన్ని వందన 
వంతు కూడా (ప్రజాభిప్రాయానికి వెరచి బయటికి చెప్పలేని Ph పిరికిపందలున్నారని 


మీరు తెలుసుకుంటారు. 
ఈ మహోదాత్త భావనకై విశ్వం వేచి ఉండి 


అందువల్ల వళ్ళ స సహిష్టుత అనబడు ఈ మహోదాత్త భావనకై విశ్వం 
వేచి ఉంది. ఆడి నాగరికతకు ఓ పెన్నిధి వంటిది. నిజానికి ఈ భావన 
లేకుండా ఏ నాగరికత ఎక్కువకాలం మనలేదు. మతమౌఢ్యము, రక్తపాతము, 
కౌర్యము ఆగిడె ఏ నాగరికత అభివృద్ది చెందజాలదు. పరస్పరము మనము 
సానుభూతిపూర్వక దృక్కులతో చూడనిదే ఏ నాగరికత తన తల పైకె 
త్రలేదు. ఇతరుల మత విశ్వాసాల పట్ల ఉదారంగా, సానుభూతిపూర్వకంగా 
వ్యవ దించడమే అత్యంత ఆవశ్యకమయిన ఈ సానుభూతి యొక్క ప్రథమ 
పోపానము. జంతేకాదు అలా సానుభూతి వహించుకే కాదు, మన మత 
వాలు, విశ్వాసాలు ఒకదాని కొకటి ఎంత వ్యత్యాసము కలిగి ఉన్నప్పటికీ 
రహరము సహాయ సహకారము లందించుకోవాలి. భారతదేశములో సరిగ్గా 
ల. వేను ఇప్పుడు చెప్పినట్లే జరుగుతుంది. ఇక్కడ ఈ భారతదేశంలో 
హిందువులు డైస్తవులకు చర్మాలు, మహమ్మదియులకు మ పీదులు కట్టించి 
ఇచ్చారు, ఇంకా కడుతూవే PE ఇదే అసలు చేయవలసిన పని. వారెంత 
ద్వేషించినా, ఎంత క్రౌర్యాన్ని ప్రదర్శించివా, ఎన్ని దుర్భాషలాడినా మనం 
వారికోపం చర్చీలను, మపీదులమ వారి హృదయాలను జయించేంతవరకు 
కట్టించి ఇస్తూనే ఉంటాము. అలా (ప్రేమ ఒక్క క శాశ్వతంగా నిలిచి ఉండే 
అర్హత గలదవీ - ద్వేషం కాదని, సౌమ్యత కొక్క టే జీవశక్తి, ఫలదీకరణ శక్తి 
గలదు తప్పు (క్రౌర్యావికీ, పాశవిక భౌతికశక్తికి కాదని మనం ప పపంచానికి చాటి 
చెబుతుంటాము. 


పహనశీలత యొక్క పుష్పాలు, ఫలాలు: 
అన్నిటికన్నా భారతదేశం ప్రపంచానికి ఇవ్వవలపింది ఇది. విభిన్న జాతు 
లలో మతాల పెరుగుదలను, ప్రగతివి. మనం విరీక్షిస్తే ప్రతి జాతికి ఆదిలో 
దేవుడున్నట్లు గమవిప్తాము. జాతులు పరస్పరం మైతీపూర్ణమైనవైతే 
ొబిలోవియన్‌ దేవతలకు వలె వారి దేవతలకూ ఒక పరంపరాగతమైన పేరు 
బిలోనియద్‌లు అనేక జాతులుగా విడిపోయినప్పుడు వారికి 


41 
వివిధ దేవతలకు సర్వసాధారణమైన “మోలోచ్‌” అని పేరుండేది. అయితే ఈ 
జాతులలో ఒకటీ మిగిలినవాటికన్న బలం పుంజుకొని ఆధిపత్యం పొందితే 
తమ రాజు మిగిలినవారిని మించిన మహారాజని ఆ జాతి ప్రకటిస్తుంది. ఇక 
దానితో తమ దేవతయే మిగిలిన వారి  దేవతలకన్న (శ్రేష్పమైనదని ఘోషిస్తారు. 
బాల్‌ -మెరోడాచ్‌ మాత్రమే గొప్పుదేవత అని బాబిలోనియన్లు ప్రకటించారు. 
మిగిలిన దేవతలన్నీ తక్కువస్థాయివే అని తేల్చేశారు. మోలోచ్‌ దేవతలలో 
“మోలోచ్‌-యాహవే'యే గొప్పు దేవతని అన్నారు. అయితే ఈ (ప్రశ్నలన్నిటికీ 
సమాధానాలు న్నిర్ణయమయ్యేది రణరంగంలోనే. యుద్ద ఫలితాలే ఆ నిర్ణయం 
చేస్తాయి. ఆ పోరాటం ఇక్కడా ఉంది. భారతదేశంలోనూ దేవతలు పెద్దరికం 
కోసం పరస్పరం పోరాడుకున్నారు. ఆయితే ఈ దేశం యొక్క గొప్పు అదృష్టం 
ఏమంకే - అది ప్రపంచపు అదృష్టం కూడాను- ఈ గందరగోళం, ఆందోళన 
మధ్యలో అకస్మాత్తుగా గొంతెత్తి ఓ అశరీరవాణి వినిపించింది ఏకం సత్‌ 
విప్రా బహుధా వదంతి. “ఉన్నది ఒక్క లీ; (పొజ్ఞాలు వివిధ నామాలతో దానిని 
పిలుస్తారు" అని. శివుడు విష్ణువు కంటె గొప్పవాడని కాదు; విష్ణువే. సర్వప్యము 
శివుడు ఏమీలేనివాడనీ కాదు. అతడు అతడే- శివుడన్నా, విష్ణువు అన్నా మరే 
వందలాది పేర్లతో పేర్కొన్నా అతడు ఒక్కడే. పేర్లు వేరు తప్పు అతడొక్కడే. 
భారతదేశ చరిత్రనంతా ఈ వాక్యాలలో అర్థం చేసుకోవచ్చు. భాషాశాస్త్రం 
యొక్క విచిత్రశక్తితో చర్విత చర్వణంగా తయారైన కుప్పలు కుప్పలుగా గల 
చరిత్ర సర్వమంతా ఈ మూల సందేశం చుసే నిర్మాణమయింది. ఈ జాతి 
రక్తంలోకి ఎక్కేంతవరకు ఆ వాణి మరల మరల మారు (మోగింది. జాతి 
నరాలలో (ప్రవహించే (పతి రక్తపు చుక్క ఆ భాషానుభూతి పొందేవరకు, జాతి 
జీవితం యొక్క అణువణువుతో ఆ వాణి తాదాత్మ్యం చెందేవరకు అలా 
ఆ అశరీరవాణి పప్రతిధ్వవించింది. చివరకు ఈ దేశం సహనశీలతకు (ప్రతీకమైన 
అత్యద్భుత దేశంగా రూపాంతరం చెంది, వివిధ మతాలను, జాతులను తన 
సనాతన, చిర పురాతన మాతృభూమికి స్వాగతించగల అర్ల అరతమ పొందింది. 


ఆత్మిక దాహాన్ని తీర్చడానికే మతాలు 

కొందరు ఆధునికుల ఇష్టాలోచనల వలె మతాలు, జాతులన్నవి ఎవరో 
కపటుల లేదా గ్రూరాత్ములు తమ ధన సంచయ లే భాగంగా 
కావే కాదు. అలా అని క రా కావే కప మానవ ఆత్మ 


శ్ష2 
యొక్క అవసరాలకు అనుగుణంగా ఆవి ఆవిర్భవించాయి. కాదనలేని మానవ 
మస్తీష్మాల దాహాన్ని, జిజ్ఞాపను వాటి స్థాయీభేదావ్నను సరించి, తృప్రిపరచడం 
కోసం ఆవి ఏర్పడ్డాయి. ఆ అవసరం సమాప్తమైన రోజున ఆ “అవసరంతో 
పాటే అవీ గాలిలో కలిపీపోతాయి. ఆ అవపరమున్నంత వరకు మీరెన్ని 
బోధలు చేసినా, ఎన్ని విమర్శలు చేసివా అవి ఉండే తీరతాయి. కత్తులనూ, 
తుపాకులనూ మీరు రంగంలోకి దింపవచ్చు, ధరాతలాన్నంతా మానవ రక్తంలో 
ముంచివేయవచ్చు అయివప్పటికీ ప్రతిమల ఆవసరం ఉన్నంతవరకూ అవి 
ఉండాల్సి ందే. ఈ రూపాలు, మతాలలోని వి 
ఉంటాయి. అవి అలా ఎందుకు ఉండాల్‌ 
వివరించాడు. 

ధర్మాన్ని పునప్రతిష్ట గావించందుకై ఆయా యుగావసరాలు, సమాజము 
యొక్క ఆవశ్యకతలమ బట్టి మహాపురుషులు (మానవాళి యొక్క మహాప 
బోధకులు) వస్తుంటారు. వారిని మహా పురుషులన్నా అవతారాలన్నా పెద్ద 
తేడా లేదు. వారు తమ జీవితాల ద్వారా ఆదర్శాలను స్టాపిస్తారు. వారి 
ఆ మూపలలో వివిధ రకాల రూపాలు తయారైతాయి. ఆలా మనుష్యులు 
తీర్చిదిద్దబడతారు. క్రమంగా జాతులు పుడతాయి- విస్తరిస్తాయి. కాల 
(ప్రవాహంలో ఈ జాతులు నశిస్తాయి మళ్ళీ ఆలాంటి పంప్కర్తలే ఆవిర్భవిస్తారు. 
తరతరాలుగా ఎడతెగని ప్రవాహంలా క వరస (క్రమం ఇలా కొనపాగుతూ 
వస్తోంది. 


వర్గాలు ఉండాలి, వర్గ sei: కూడదు: 


వన్న అంశాలు. ఆవి అలాగే 
శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా 


ఈ దేశంలో కావలసినన్ని వర్తాలున్నాయి. ఇప్పటికే ఎన్నో ఉన్నాయి, 
భవిష్యత్తులో ఎన్నో ఉంటాయి కూడా. కారణమేమంకే మనధర్మం విచి 
త్రంగా అది పిద్దాంతీకరించిన సూత్రాల విశ్లేషణకై లెక్కలేనంత అవకాశాన్ని 
ప్రసాదించింది. జ సూత్రాలను విశదీకరిస్తూ "అవేక ప్రక్రియలు అతి విస్తారంగా 
కొనసాగాయి. ఈ కృషి ఎంతగా సాగిందంకే దానికి ఆకాశమే హద్దు, (పకృతి 
వంటి ఎడతెగని కాల పరిమితి. కనుక వర్గాలు ఉండవలసిందే అంతేకాని వర్గ 
కలహాలు ఉండరాదు. వర్గాలు ఉండాలి, వర్గ విద్వేషం వద్దు. 


త్మిక శక్తుల ఉపయోగార్థం వర్గాలు ఉండనీ. అంతమాత్రం చేత 
మనం కలహించుకోవలపిన అవసరం లేదే. కేవలం పైకి మాత్రమే వైవిధ్యం 


43 
తప్ప ఈ విభేదాలన్నిటికి అతీతంగా వీటన్నిటిని గుది గుచ్చుతూ ఓ అందమైన 
సమన్వయాన్ని, సమైక్యతను సమకూర్చిన అంతఃసూత్రం ఒకటి పనిచేస్తోందని 
మన ప్రాచీన వాబ్బయమంతా ఘో షిస్తోంది. 


కనక అన్నివర్గాలూ సమాదరింపబడిన ఈ స్త భారతదేశంలో ఒకవేళ 
వర్షకలహాలున్నాయం టే, విభిన్న వర్గాల మధ్య యుద్దాలు చెలరేగుతున్నా 
యంహటే, వాటి మధ్య అసూయ ద్వేషాలు పెబ్లబుకుతున్నాయం కే నిజంగా 
మనం మన మహనీయ పూర్వ పురుషుల వారసులమని చెప్పుకొనేందుకు 
సిగ్గుపడాల్సిందే. 


మన ఊతపదం స్వీకారం తప్పు బహిష్కారం కాదు; 


దూర దూర తీరాల నుండి, విభిన్న కోణాలలో సముద్రాన్ని తిలకించే 
(ప్రజలలో (పతి ఒక్కరికి వారి వారి య. తగినట్టు maa 
కొంతభాగం మాత్రమే కనిపిస్తుంది. చూసే ప్రతివాడు తాను చూసేదే 
నిజమైన సముద్రం అంకటే వారంతా సత్యమే చెబుతున్నట్లు లెక్క. కారణం 
అందరూ ఆ ఆనంత సముద్రం యొక్క భాగాలే చూస్తున్నారు. అలాగే ధార్మిక 
శాస్త్ర [గ్రంథాలు కూడా. వాటిలో వేర్వేరుగానూ, పరస్పర _ విరుద్ధంగానూ 
కనిపించే విషయాలన్నీ సత్యమైనవే. ఎందుకంటే అవన్నీ ఆ అనంత పత్యం 
యొక్క. భిన్న వివరణలే. 


మతాలన్నీ భగవత్‌ సాక్షాత్కారానికై మానవాత్మ పయనించే వివిధ దశలు. 
ప్రతి దశ ఒక మతం అనవచ్చు. కనుక వాటిలో దేనినీ నిరక రక్ష కం చేయరాదు. 
ఏ దశ కూడా చెడ్డది కాదు- (పమాదకారీ కాదు. అన్నీ మంచివే. శిశువు 
యువకుడుగా, యువకుడు వృద్దుడుగా పరిణతి వెందినప్లే, ఒక పత్యాన్నుండి 
మరో సత్యంవైపు పయనిస్తున్న ఈ మతాలునూ. ఒక దశ నుండి మరో 
దశకు చేరక పెరుగుదల ఆగిపోయి స్టాణువుగా మారితే నిజంగా అతడు ప్రమా 
దకారుడవుతాడు. శిశువు పరిణామక్రమంలో వృ వృద్దుడు కావడానికి తిరస్కరిస్తే 
ఆతడు రోగగస్తుడైనచ్తే. అలాకాక వెమ్మదిగా పెరిగితే ఒకో ్క ఆడుగు అతవిని 
ముందుకు నడిపిస్తూ. చివరికి పరమ మ. చెంతకు చేడుస్తుంది. కమక 
మనం దేవుని మానవరూపంలోనూ, మానవాతీత రూపంలోనూ. విశ్వసిస్తాము. 
దానితోపాటు వ. ఉన్న ముతాలన్నింటినీ నేడు ఉన్నవాటినీ, ప్రపంచంలో 

దుకాల రాబోయే కే వాటినన్నింటినీ టినీ విశ్వ పిస్తాము. అంతేకాదు ఈ 


తాలన్నిటి పట్ల సహనమే కాదు పమ్మతివి కూడా మనం చూపాలని 


అప్పుడు మన ఊతపడదడ కార 
హనమే కాదు, సహనం ఒక్కొక్కసారి. ధర్మ ష్‌ మారుతుంది. 
ప్ర వాకు విశాసం లేద విశ్వ సిన్న 
సహించాలి? సహనమవే స “నీవు తప్పు కం నాకు తెలుసు. 
అయినా నీవు జీవించడానికి నేను దయతో అనుమతిస్తున్నాను! అన్న 
ధవిస్తుంది. నీవు నేను ఇతరులను జీవించడానికి ఆనుమతిష్తు నృున్నామని 
భావించడం ధర్నవింద కాదూ? 


స్వేచ్చ 
బాగా వయస్సు పండిన తర్వాతే బుద్దుడు మరణించాడు. బుద్దుని జీవి 
తాన్ని ఎంతో మకు వలో . ఆధ్యయనం చేసిన నా మిత్రుడు ఒక అమెరికన్‌ 
శా. బుద్దుని మరణం ఆతనికి నచ్చలేదు కారణం ఆతడు శిలువ 
బడలెదని. ఎంత 'ఆసంగతమైన భావన! ఓ వ్యక్తి మహాత్ముడు కావడానికి 
డు విధిగా హత్య చేయబడాలా? భారతదేశంలో ఇలాంటి భావాలు 
దూ చోటు చేసుకోలేదు. బుద్దుడు భారతదేశమంతా పర్యటించాడు. 
డేవీ దేవతలను నిరసించాడు, చివరకు విశ్వదైవాన్ని కూడా తృణీకరించాడు. 
అయినా ఆతడు తన _వృద్దాష్టం వరకూ జీవించాడు. 80 సంవత్సరాలు 
జీవితం గడిపి సగం దేశాన్ని తన మార్గంలోకి మార్చి వేశాడు. 


ఇక ఒక కాలంలో చార్వాకులు 5 ఉన్నారు. మరీ భయంకరంగా, పచ్చి 
భౌతికవాదాన్ని బాహాటంగా వారు దోధకాక. బహుశ ఈ 19వ శతాబ్దం 
లోనయితే వారు పాహ సించలేకపోయేవా ఈ చార్వాకులు ఒక గుడి నుండి 
మరో గుడికి, ఒక పట్టణం ముండి ప పట్టణానికి తిరుగుతూ తమ సిద్దాంత 
ప్రచారం చేయడానికి అనుమతించబడ్డారు. “మతం ఒక మూర్భత్వం, "తక 
కేవలం" పూజారుల వృత్తి - వారది స్పష్ట కాత బుద్ధి హీమలు, ఆవాగరికులు, 
రాక్షసులు వ్రాసిన పీచ్చి వాతలు. దేవుడూ లేడు, పరమాత్మా లేడు. ఆత్మ 
ఆవేజే gala ఒకసారి చనిపోయాక ఆలు పిల్లల (గ్రేమబంధం చేత ఎందుకు 
వెనకకు మరలిరావడంలేదు”ో “ఆత్మ అవేదే స ఆది న aes 

బమించాలి, చక్క -”” భుజించాలి, దుస్తులు వేసుకోవాలి 


మతాలన్నిటి పట్ల సహనమే కాదు సమ్మతివి కూడా మనం చూపాలని 


అప్పుడు మన ఊతపదం స్వీకారం ఆవుతుంది, బహిష్కారం కాదు. 
సహనమే కాదు, సహనం కర ధర్మవిందగామా మారుతుంది. 
అంకుర వాకు విశ్వాసం లేదు. ప్వీకారాన్నే నేమ విశ్వ సిస్తాను. వేవెందుకు 

హించాలి? సహనమవే మాటలో 'నీవు తప్పు చేస్తున్నావు నాకు తెలుసు. 
అయినా వీవు జీవించడానికి వేను దయతో అమమతిసు సృున్నాను! అన్న 
అర్థం ధ్వవిస్తుంది. నీవు నేను ఇతరులను జీవించడానికి ఆనుమతిస్తున్నామని 
భోవించడం థి ధర్మవింద కాదూ? 


విశాలమైన మత స్వేచ్చ 


బాగా వయస్సు పండిన తర్వాతే బుద్దుడు మరణించాడు. బుద్దుని జీవి 
తాన్ని ఎంతో మక్కు వలో . ఆధ్యయనం చేపేన వా మిత్రుడు ఒక అమెరికన్‌ 
శాస్త్రజ్ఞుడున్నాడు. బుద్దుని మరణం ఆతనికి ల్‌ కారణం ఆతడు శిలువ 
వేయబడలేదని. ఎంత ' అసంగతమైన భావన! ఓ వ్యక్తి మహాత్ముడు కావడానికి 
ఆతడు విధిగా హత్య చేయబడాలా? భారతదేశంలో ఇలాంటి భావాలు 
ఎప్పుడూ చోటు చేసుకోలేదు. బుద్దుడు భారతదేశమంతా పర్యటించాడు. 
దేవీ దేవతలను నిరసీంచాడు, చివరకు విశ్వదైవాన్ని కూడా తృణీకరించాడు. 
ఆయినా అతడు తన _ వృద్దాష్టం వరకూ జీవించాడు. 80 సంవత్సరాలు 
జీవితం గడిపి సగం దేశాన్ని తన మార్గంలోకి మార్చివేశాడు. 


ఇక ఒక కాలంలో చార్వాకులు ఉన్నారు. మరీ భయంకరంగా, పచ్చి 
భౌతికవాదాన్ని బాహాటంగా వారు ప్రబోధిరిచారు.' బహుశ ఈ 19వ శతాబ్దం 
లోనయితే వారు పాహసించలేకపోయేవారు. ఈ చార్వాకులు ఒక గుడి నుండి 
మరో గుడికి, ఒక పట్టణం నుండి మరో పట్టణానికి తరుగుతూ తమ సిద్దాంత 
(ప్రచారం చేయడానికి అనుమతించబడ్డారు. “మతం ఒక మూర్జత్వం, "ఆదీ 
కేవలం పూజారుల వత్త = వారి స్పషై డు బుద్ధి హీమలు, ఆవాగరికులు, 
రాక్షపులు వ్రాసిన పిచ్చివ్రాతలు. దేవుడూ లేడు, పరమాత్మా లేడు. ఆత్మ 
అచేడే తం ఒకసారి చనిపోయాక ఆలు పిల్లల (పేమబంధం వేత ఎందుకు 
వెనకకు మరలిరావడంలేదు”ో “ఆత్మ అవేదే షన ఆది sp Pa 

పేమించాలి, చక్కగా భుజించాలి, దుస్తులు చేసుకోవాలి 


ప్రతివారు వారి వారి మావపిక ప బట్టి ఎవరి మార్గాన్ని వారు 
అవపను ఈ మారాాలన్నీ వేరు వేరైనా అవన్నీ నిజమైనవే. శ 
అవస్తా ఆదే గమ్యానికీ చేరుకొంటాయి. ఒకటి పత్యమై మిగిలినవి ఆఐఎత్నూూ 

వ్యు అలా ఎవరి మార్గాన్నివారు ఎన్నుకోవడమనే భక్తి భాషలో “ఇష్టము! 
త, ఎన్నుకొన్న మార్గము per 


మతంలోవి మంచి చెడులు 


ఫడు. అయినప్పటికీ ఉద్రేశ్యము, లక్ష్యము మాత్రము ఒక్కరే. 


ఒకే మతం ఉంటుందని, ఒకే ప్రవక్త ఉంటాడని, 2 ఒకే భగవదవతాః 
ఆని మానవుడు భావిస్తాడు. కాని ఈ భావం సరికాదు. ఈ దైవ దూత 
లందరి జీవితాలమ ఎ చక్కగా ఆధ్యయనం చేస్తే వీరిలో వీరిలో (పతి ఒక్కరికీ తాము 
నిర్వహించవలపిన ఏదో ఓ నిర్దిష్టమైన పాత్ర ఉందనీ, ఆవేక పాత్రలలో అది 
అర్ధమవుతుంది. అన్ని పాత్రల కలయికలో సామరప్యత ఉంటుంది 
తప్పు ఆ ఒక్క వె పాత్రలో కాదు. జాతుల చరిత్రలోనూ అంతే. ఏ జాతీ 
తావొక్కపే ప్రపంచంలో హాయిగా ఉండేందుకు జన్మించానని చెప్పజాలదు. 
ఈ సత్యం ఎవరూ కాదనలేరు. అనేక దేశాల ఈ దెవీ సామరప్యతలో, 
పమ్మి శ్రిత సహజీవనంలో ప్రతి జాతీ ఒక పాత్ర విర్వహించవలపి ఉంది. (పతి 


జాతికి శరా క్ష ys ఓ కర్తవ్యం ఉంది. అన్నీ మ | 
నెం Oe, : 


తనకు తాను ఎంతో ఉన్నతుడినని భావించి సహచర జీవరాసులన్నింటినీ 
హీన, దీన దృష్టితో చూస్తూ అహంకరించే మానవుని సహవాసములో “సహ 
నశీలతి అన్నమాట వ్యక్రీకృతమైపోయింది. ఇది ఒక భయంకరమైన మానసిక 
జ్జ fa అ + “ an ఇర స ఆద్య pa, 
స్థిత. మనమంతా ఒకే వైపునకు, ఒకే గమ్యం కోసం భిన్న మస్పిష్కాలకు 
అమవైన భిన్నదిశల మండి భిన్న భిన్న మార్గాలలో పయనిస్తున్నాం. మనము 
బహుమార్లాలను అవలంబించాలి. సర్వగ్రాహ్యత నలవరచుకోవాలి. దానివల 
ఖో ae) 
సహించడమే కాదు, ఆంత కంకే కఠినతరమైన పని- ఇంకొకరి పై సానుభూతి 
హించి అతని మార్గంలో అతనితోపాటు పయనించి ఆతని ఆశయాలతో 
పరమాత్మువి సన్నిధికి చేరేందుకు ఆతనికి సహకరించగలగాలి. 


పతి మతంలోనూ మంచి, చెడు- రెండు అంశాలూ ఉన్నాయి. ఉదొ 
శైప్తన మతంలో అవతారము, త్రిమూర్తిత్వము, జీససు క్రీస్తు 


47 
ద్వారా ముక్తి - ఈ విషయాల ప్రసక్తి వచ్చినప్పుడు వేనా మీతో ఉంటాను. 
“చాలా మంచిది. అవి నేనూ సత్యమని విశ్వసిస్తాని అంటాను. కానీ “ఇంత 
కన్నా మరో సత్యమతమంటూ లేదు, ఇంతకన్న భగవంతుని మరో సత్య 
దర్శనమూ లేదు! అంటే మాత్రం 'ఆపండి - నేను మీ వెంట రాలేను. 
మీ ద్వారాలు మూసుకుంశే, మీరు నన్ను వ్యతిరేకిస్తే మీతో నేను నడవలేను" 
అంటాను. పతి మతానికీ ప్ర పపంచానికి అందించవలసిన సందేశం ఒకటి 
ఉంది. మానవునికి బోధించవలసినదీ ఉంది. అయితే అది వ్యతిరేకతతో 
ప్రారంభిస్తే, అది ఇతరులను చిందర వందర చేయడానికి ప్రయత్నిస్తే అది 
చెడుగా రూపాంతరం చెందుతుంది. తుది మొదలులేని ఒక ప్రమాదకరమైన 
ప్టితికి చేరుకొంటుంది. 


భగవంతుని (గ్రంథం. ముగిసిందా? లేక అతని. లీలలు, [పకటీకరణలు 
. కొనసాగుతున్నాయా? యావద్విశ్వావికి చెందిన ఈ ఆధ్యాత్మిక ప్రకటీకరణలతో 
నిండిన ఆ (గ్రంథం అత్యద్భుతం. బైబిలు, వేదాలు, కురాము ఇంకా మిగిలిన 
పవిత్ర (గ్రంథాలన్నీ ఆ బృహత్‌ గ్రంథంలోని కొన్ని పుటల మాత్రమే. తెరిచి 
చూడవలసిన మరెన్నో పుటలు ఈ. బృహత్‌ (గ్రంథంలో ఇంకా అలాగే 
ఉన్నాయి. 
మన మాతృభూమి అనుగ్రహము. - సహనము, పానుభూతి 
రంగు రంగుల అద్దాల నుండి ప్రసరించేది ఒకే కాంతి. భిన్న ప్రకృతులకు 


తగినట్లుగా ఈ కొలది విభిన్నత్వం అవసరమే. హ ప మాత్రం 
ఒకే పత్యం విరాజిల్లుతుంటుంది. శీకాషువి 
భగవంతుడు ఇలా ప్రకటించాడు “నేను ప్రతి మతంలోమా ముత్యాలసరంలోని 
దారం వలె ఉన్నాను. ఎక్కడెక్కడ నీకు అనన్య క స నవత; 

అత్యద్భుతమైన శక్తి ఉత్పన్నమైన మానవ సముదాళూన్ని శుద్దీకరిస్తూ 
కనిపిషుందో అక్కడక్కడ వేనే ఉన్నానని తెలుసుకో” ఏమిటి .దీవి ఫరితం? 
సంస్కృత  తత్వశాష్ర గంథాలన్నింటిలోమా ఎక్కడైనా హిందువుకొకవికే 
తప్పు ఇతరులెవ్వరికీ ఆ దైవ రక్ష ౬ లేదన్న భావం ఉందేమో చూపించమని 
చేను పమస్త (ప్రపంచాన్నీ సవాలు చేస్తున్నాను. వ్యాసుడంటాడు “ఈ వర్ణాలు, 
పంప్రదాయాల సరిహద్దుల. కావలనే పరిపూర్ణ మావవులను' కమగొనగలము” 
ఆని. 


ప్ర పపంచావికి ఆతా గావశ్యకమైనదీ, భారత్‌ నుండి ప్రపంచం నేర్చుకోవల సినదీ 
పహనకీలత ఒక్కకే క కాదు సానుభూత్‌ ఆన్న గొప్పు పాఠం కూడా ఉంది. 
మ హిన్నుస్తోతంలో ఇలా చెప్పబడి ఉంది “వివిధ నదులు వేర్వేరు కొండలలో 
ప్రారంభమై వేరుగానో, వంకరగావో | ప్రహిస్తూ చివరకు సముద్రంలో కలి సినట్లే 
ఓ శివా! వివిధ ప్రవృత్తులతో poe అనుసరించే విభిన్న మార్గాలన్నీ 
అవి ఎంత విభిన్నమైనా, వేరుగా ఉన్నా, వంకరలు తిరిగినా అన్నీ క్స్‌ 

చేరుతున్నాయి. వేరు వేరు మార్గాలలో మన్న వారంతా నిన్ను చేరే దారిలోనే 
ఉన్నారు. కొందరు కొంచెం వంకర మార్గం పట్టి ఉంటారు, మరికొందరు 
ముక్కుపూటి మార్గంలో వుంటారు. చివరికి మాతం అందరూ ఒకే 
ఒకడైన ఆ ప్రభువు సన్నిధికే చేరుకొంటారు. కేవలం దేవుని శివలింగంలోనే 
కాదు అంతటా చూడగలిగితేవే నీవు పరిపూర్ణమైన శివభక్తుడవు అవుతావు. 
శ్రీహరిని అంతటా, అందరిలో చూడగలిగినవాడే హరి భక్తుడు, హరి దాసుడు 
అవుతాడు. విజంగా వీవు శివుని ప్రేమిస్తే నీవు శివుని అంతటా, అందరిలో 
చూడగలగాలి. భగవంతుని కోసం చేపే ప్రతి పూజ అది ఏ పేరుతో, ఏ 
రూపంలో అయినా ఆది ఆ పరమాత్మునికే చెందుతున్నదని గుర్తించాలి. కాబా 
వైపు తిరిగి వంచిన మోకాళ్ళు (శైస్తవ చర్చీలలో లేదా బుద్ద దేవాలయాలలో 
జరిగే మోకరింపులన్నీ వారికి తెలిపినా తెలియక పోయినా గుర్తిండినా 
గుర్తులేకపోయినా ఆ పరమాత్మునికేనన్నది తెలుసుకోవాలి. ఏ పేరుతో ఏ 
రూపంలో సమర్పించినా ఆ పుష్పాలన్నీ ఆ స్వామి పాదాల కడకే చేరుతాయి. 
ఆతడే అంచరి ఏకైక (ప్రభువు. ఆత్మలన్నింటికీ పరమాత్మ. ఈ ప్రపంచానికి 
ఏది అవసరమో ఏది మంచిదో నీకన్న, నాకన్న ఆ ప్రభువుకు బాగా తెలుసు. 


కనుక ఈ మన మాతృభూమిలో 'ప్రవచించబడిన సత్యాన్ని, మరోసారి 
మళ్ళీ మన భారత్‌ మండి (ప్రవచించబడవల సిన సత్యాన్ని మనం మళ్ళీ 
తెలుసుకోవాలి. ఎందుకంటే అది మన గ్రంథాలలో వే కాదు మన న 
జీవనంలోని, జాతీయ సాహిత్యంలోని అణువణువూ ఆదే సత్యంతో తాదాత్మ్యం 
చెంది ఉంది. ఆది ఆనుదినమూ డసాధించబడుతున్నది ఇక్కడే. కళ్ళున్న 
ఎవరైనా పరే స్పష్టంగా చూడవచ్చు. అది ఇక్కడే, ఇక్కడ మాత్రమే 

పంప? హీించవచుాో 
ఆమ శ్యంచబదుతువ్నదన (గబాంచవచ్చు గి త ప. 

£94 S555 

Nav 


జసు ఈ 


